





తెలుగులో = పదకవిత 


( పరిషత్తు రజతోత్సవ సందర్భమున జరిగిన 
ఉపన్యాసముల సంకలనము ) 





ప్రకాశకులు: 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 


ప్రథమ ముద్రణ 1978 
ప్రతులు 2000 


వెల రు. 2.00 


ముదణ : 
శివాజీ (పెన్‌, 


సికిం ద్రాబాదు. 


తొలిపలుకులు 


ఆం|ధమహో [గంథములను గూర్చి ప్రసిద్ద పండితులచే ఊపన్యాసము లిప్పించుట్క 
పొనిని పుస్తకరూపమున (ప్రకటించుట, ఆంధ్ర సారస్వత పరిషత్తునకు పరిపాటిగా వచ్చు 
చున్నది. అట్లు వెలువడినవే * ఆం|ధ మహాభారతోపన్యాసములు ఆంధ మహాభాగవతో 
పన్యానములు” అను [గంథములు, అస్తే ఈ రజతోత్సవ శుభ సమారంభమున “తెలుగులో 
పదకవితి అను అపూర్వ విషయము-పె సంగీత సాహిత్యములలో నిష్ణాతులై న పండితుల 
నాహ్వానించి వారిచే ప్రసంగములు చేయించి గంథరూవమున ప్రకటించు 4 చున్నది. 
ఆంధ సారస్వత మహా(సవంతి దేశి-మార్లి అను రెండుపాయలుగా పారి తెలుగు 
వారి మానస శేదారములలో ఆనందమును పండీంచినది. ఈ విధమైన దేశికవితలో 
ట్రథానమైన పదకవితా శాఖను గూర్చి (పత్యేక కృషిజరుగ లేదు. అదృష్టితో నీపయ 
త్నము చేయబడినది, ఇందు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య, రాగము 
నకురససిద్ధినిగూర్చిన క్షేత్రయ్య, సంకీర్తనా చార్యుడు త్యాగరాజు, ప్రసిద్ద వాగ్గేయ 
కారుడు గోపన్నలను గూర్చిన నాలుగు (ప్రసంగములు సంకలితము చేయబడినవి. 
సంగీత రసమాధురుల నాకళించికొన్న బహుముఖ ప్రజ్ఞాధురీణులు శ్రీమాన్‌ పుట్ట 
పర్తి నారాయణాచార్యులుగారు తాళ్ళపాక అన్నమయ్యగారి అసాధారణభావన, న్వతం[క 
మధుధార, (ప్రబంధ జీవనొషధము లనదగు జాతీయములు మొదలై నవానిని గూర్చి 
సహజగంభీర ధోరణిలో వివరించినారు. [పాచీన నవీన సంగిత సంప్రదాయ సంస్కార 
శోభితులు,ు మధురగాయకులు అయిన శ్రీబాలాంత్రపురజనీ కాంతరావుగారు శృంగారమును 
[ప్రధానముగా స్వీకరించి అంతర్షర్భిత ముగా ఆధ్యాత్మబోధ సాగించుచు, నాట్యాభినయము 
లకు విశేష ప్రాధాన్య మొసగిన రసికచ[కవర్సి క్షేతయ్య పదకవితా ప్రభావమును సరళ 
సుందరముగా నావిష్కంరించినారు. 
సంగీత కళారహస్య కోవిదులు శ్రీనల్లాకా చక్రవర్తుల కృష్ణమాచార్యులుగారు 
“నానాపయోగ రాగాంశ రసభావోత్కటము లయిన కృతులను వెలయించి నాదసుధా 
రసమును పంచినచరితార్థుడు త్యాగరాజు రచనా |ప్రావీణ్యము నుగ్గడించినారు. 
పదకవితా సౌరభమును శనివిదీర ఆస్వాదించిన నుధీమణులు శ్రీనూకల చినసత్య 
నారాయణగారు “భక్పిరసపరమావధిని సాధించి నిజజీవితములో భక్తివై రాగ్యముల 
నారాధించిన గోవరాజు (పతిభా విశేషములను విశదీకరించినారు'. 


తమ ఉఊపన్యాసములచే ఆం|ధలోకము నలరింపజేసి మాకీసదవకాశము కక 
గించిన విద్వాంసులకు పరిషత్తుపక్షమున కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము, 
ఈ మా[పయత్నము సర్వజన సమాదరణీయము కాగలదని విశ్వసించెదము. 


మకృషశర్మ. 
పరీధావి. పుష్యము గృడిలుకార తి రావ కృ రం 


ఫిబ్రవరి 1978 కార్యదర్శి, 


eo 
షూ నాలా 


తొలిపలుకు 


పదకవితా పితామహుడు - అన్నమయ్య 

శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. 
కేతయ్య పదకవిత 

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, 


త్యాగరాజు = పదములు 


థీ నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, 


కంచెర్ల గోపన్న 


శ్రీ నూకల చిన సత్యనారాయణ. 


32 


44 


60 


“పదకవితా పితామహుడు అన్నమయ్య” 


జస అద 
--పుట్టపర్తి నారాయణాచార్యులు. 


ఒకనాడు ఆంధ్ర కర్ణాటములలో-భ క్రి -జ్ఞానము-కర్మము-మొదలై నవి పండి 
తుల థాష. వారు తమలోతాము రాద్ధాంత సిద్ధాంతము లొనర్చి కొనుచుండిరి. సామా 
న్యుల చెవిలో-నా పవి(త్రోకులు వడరాదను భావముగూడ-పండితులలో (ప్రబిలముగా 
నుండెను. సామాన్యులేమి చేయుదురు ! పావము !! వారి బతుకు వారిది; ఎప్పుడో= 
(బ్రదుకు బరువు కొంత తీరినప్పుడు-పండితుల పజ్జం జేరుచుండిరి;ి దయతోవారు చెప్పు 
యెంగిలి మాటలే వారికి సర్వస్వము; తక్కిన [బదుకంతయ-చీకటిలో; తారాట; 
ఇంతలో బసవేశ్వరుడు పున్రైను. అత(డెక మహాజ్వాల; సామాన్య (పజల పె 
నాతని దృష్టి. అతని వచనము లావేశము గండరించిన రూపములు. (ప్రజలలో నవి 
కారుచిచ్చువలె వ్యాపించినవి. “త్రివది_“రగడి-“షట్చ్పదుల వంటి దేశి రచనలు 
(పధమ తాంబూలము నందికొనెను. జై నులతో నారంభ మైన చంపూ కావ్యరచన- 
నిస్సేషేహమైన దీపమువలె నారిపోయినది. వీరశె వము-రాజసమైన భక్తి; సహజ 
ముగా నుత్సాహవంతులై _-పాదరసమువలె. బారాడు-జన బాహుళ్యమున కామార్ల 
మింపయ్యెను* వీరశై వుల వచన వాజ్మయము కన్నడ సాహిత్యమున కొక వెలలేని 
తొడవు. పాలకురికి సోమనాథుడు-వానిని చూచియే తెనుగున ద్విపదను చేబట్టినాండు; 
ఇట్లు కొంతకాలము గడచెను. దై్వతులలో (శ్రీపాదరాయలు (ప్రసిద్ధు(డు; అతండు- 
(పజలు వీర శై వమును (పేమించుటలోని కీలకమును గమనించెను. అది (ప్రజలభాష. 
అత(డు “దాసరకూటము”నకు పునాదు లేర్పరచినా(డు; [ప్రజల భాషలో సాత్విక భ క్తి 
(ప్రచారమునకు( బూనుకొనెను. (శ్రీ పాదరాయలప్పటికే ప్రసిద్దుడు. సాళువ నరసింహ 
రాయలాతని శిష్యుడు. ఆరాజు |[బహ్మహత్యా దోషమునీ రాయడు దొల(చ 
యుండెను. అందుచే, నాతని పలుకుబడి యెక్కువ. ఈ [పాపకముతో నాతని 
పదములు |ప్రజలలోనికి చొచ్చికొని పోయినవి. “దాసర కూటము” (శ్రీపాదరాయలతో 
మొదలై నను=అది పుష్పించి, ఫలించినది, వ్యాసరాయలు పురందరుల కాలమందెే. 
పురందరుల-పదవాజ్మయమును వ్యాస రాయోలుపనిషత్తు"లనెను, తాను దేవతార్చ 
నలో పూజించు (గంథములలో పురందర పదములను చేర్చెను. తానును-తన విద్యా 
గురువై న శ్రీపాదరాయలవలెనే పద రచన గావించెను. నాటినుండి-రై్వైత గురువులు 


లి తెలుగులో నదకవిత 


పద రచనను గా రచించుట పరిపొటిగా వచ్చెను. కనకదాను-వాది రాజు-విజయ 
రాయలు-జగన్నాథదాసు - మొదలై న పదకర్తలు కుప్పలు తెప్పలుగా వెలసిరి, 
మొన్నటి రాఘవేంద్రస్వామి గూడ-ఉడిపి కృష్ణున్నిపె నొక్కు పదమును దాడిరి, 
“దాసరి కూటము"తో-|పజలలో దై్యైత భక్తి వ్యాపించెను. పురందరుల నాటికే పద 
నాహిత్యము గొన్ని లక్షలుండెను. పదక ర్లలలో కనకదాను మహా గంభీరుడు; గొప్ప 
సాహసము గలవాడు. పురందరులలో లాలిత్య మెక్కువ. ఒకవైపు ప్రజలలో నివి 
చొచ్చుకొని పోవుచున్నను, ఇంకొకవై పు వీనిపై పండితుల యాక్షేపణలు తగ్గలేదు, 
భాషా గౌరవము చెడినదని మూతి ముడిచిరి, పవిత ప్రస్థానము- వీధిదిడినదని 
బొమలు చిట్లించిరి దాసరకూటమున “మడి” తక్కువయని వెక్కిరించిరి. పదక రలు 
వీరి యసమ్మతిని బాటింపలేదు సామాన్యులకీ కీచులాటలు గాబట్టలేదు. అన్నమయ్య 
చిన్ననాటి నుండి “ఆడిన మాపెల్ల నమృతకావ్యముగ పొడిన పాొటెల్ల పరమగాన 
ముగ” నమరిన వా(డట! ఈ య్మశేక ఎట్టున్నను శ్రీపాదరాయల పదములే 
రచనోత్సాహమును గల్పించి యుండును, తన చుట్టును వినబడుచున్నవా పాటలేగదా ! 
అన్నమయ్య పద్యము లెందుకల్లలేదు ? అల్లిన వెందుకువ్యా పికి రాలేదు? నా దృష్టిలో 
దానికి. గారణమిది. (శ్రీపొదరాయల యొఅవడిలో నాత(డొకటి రెండు పాటలు తమ 
యూరి చెన్న కేశవుని సె పదములు బాడి యుండును. ఆ యూరివారు “బాగుబాగిని 
యుందురు. ఆ యత్సాహమళశ్తే సాగి “పద కవితాపితామహుడగు" వరకును పోయి 
యుండును. వాస్తవమున కన్నమయ్య సంతరించికొన్న సామగ్రి యంతయు కావ్య 
కర్తకుండవలసినది.. చేసినది పద రచన; కావ్యక_ర్తగావలసినవాడు-వదక ర్త 
యైనాడు. అతడు వేసిన తప్పటడుగు మన భాగ్యమైనది; లేకున్న-అన్నమయ్యగూడ 
ఒక నాచనసోమనాథు(డై యుండెడివాడు. ఆ బిరుదులు లేవుగాని-అతని వలెనే 
యితడును-“సాహిత్యరస పోషణు(డు”. “సంవిధాన భూషణుడు”. “సకల భాషా 
చక్రవర్తి". 
అన్నమయ్య తలితం(డ్రులకు చాల దినములవరకు సంతానము లేక పోయిన 
౧! అతని తల్లి లక్కమాంద. ఆమెతో మాడుపూరి మాధవస్వామి మాటాడెడు 
డు. ఆ సాధ్వి క్రొ త త్తడి తన మట్టిది.! ఆ దంపతులు సంతానముకొలణకై “తిరువేంగ 
“ముడై య్యా” నునకు సేవ జెల్లించిరి. స్వామి కలలో సాక్షాత్కరించి తా(బూను 
“బిరుదుగజ్జియల కటార మిచ్చెను. అందుకే అన్నమయ్య సనందకాంశమున బులు 
నందురు. “అంతకుముందే. యన్నమయ్య తాతకు “*చింతలమ్మ దేవతి యొకసారి 
గన్చించినది. ఆమె యాతనికీరీతి వరమిచ్చినదట!.- 


“పదకవితా పితామహుడు - అన్నమయ్య” తి 


“అదియను గాక మూడవ తరమ్మునను, 
వదలని కీర్తి మో వంశంబునందు 
పరమ భాగవతుండు, (ప్రభవించు శౌరి 
వరమున జగదేక వల్త్హభుండత(డు”_ 


అని చెప్పి కనుమజుగై నది. ఆ వరము ఫలమే అన్నమయ్య. ఈ పేరేమో క్రొత్తగా 
నున్నది. వారి పూర్వులలో నీ పేరులేదు, ఈ నామకరణమునకు మనుమడిట్లు సమా 
ధానము చెప్పినా(డు, 
““సకల వేదాంత 

జాతచోదితమునై , జలజోదరునకు 

నామమై విన వరిణామమై మున్ను 

హేమాంబరుండానతిచ్చిన యట్టి 

అన్నమయాోహ్యాయంబు”.- 
ఈ వివరణముతో మన సందేహము తీరి పోలేదు. “అన్నమయ్య” యని విష్ణువు 
నకు సేరెల్లోమనకు(దెలియదు. చిన్ననాడే యీతని తలిదం (డ్రులు-“అన్నయ్య-అన్నప్ప. 
అన్నమాచార్య''.అని ముద్దాడినారట. ఈతడు వై ప్పవుడగునని వారికెట్లు తెలిసెనో |! 
వారి పూర్వులకే గొంత వైవ్యవముపై నభిమానముండెనో మనకు తెలియదు. 

అన్నమయ్య తొలికీ ర్తన యేదో! అతని కుమారులకు గూడ( దెలిసినట్టులేదు. 

అతని వదకవితా ప్రవాహములో వారది గమనింపలేదేమో ! అమే అతని తుది కీర్తన 
గూడ మన మెటు(గము, రాగి రేకులయై మ్యరించిన వారీ విషయమును గమనించినట్టు 
లేదు. అన్నమయ్య వై శాఖ మాసమున-విశాఖ నక్ష్యత్రమున-ళ క్రికి పరాళరు(డు పుట్టి 


నట్లా తం [డ్రికిబుటనట ! చిన్ననా(డే_యన్నమయ్యకు వడుగై నది. వేదాధ్యయనము 
ac యి రల 
గూడ సాగెను ఇంతలో. 


“అహి నాయకాది 

వెన్నునివరముచే విద్యలన్నియును 
నమితమ్ములగుచు జిహ్వారంగసీమ 

తము దామెసొచ్చి నర్తన మాడదొడగె”-- 


4 తెలుగులో పదకవిత 


a 


“వపేదిరే ప్రాక్షన జన్మవిద్యాఃొ-. ఈ విషయముపెై నాకంత నమ్మకములేదు, 
మీరు నమ్మిన నా యాడేవణలేదు. వేదాధ్యయనముతో బాటు=ఆతని కింటిలో-తెను (గు 
సంస్కృత పాఠము జరగుచుండె నేమో!! ఆంధ భాషాభిమానము నియోగుల కుగ్గుపాలు 
గదా! ఇట్లుండగా నొకనాడు-అన్నమయ్యకు స్వామి, కలలో గస్పించినా(డు. వంచాస్త్ర 
కోటిస్వరూపుడు; రవళించు వసిడిమువ్వల యందెలు; పైడివలువలు; గొజ్జంగి ముత్యాల 
కుచ్చు కటారి; కటిమోద బెరసినకేలు; వరముల నొసంగు కెంగేలు; కెంపుల బిటారించు 

నొడ్డాణము; కేయార హారములు; గుబాళించు తట్టుపును[!గుమైపూత; కుడి రొమ్ముపై 
నిగనిగని మచ్చ; కడలికన్నియ దివ్యకంఠ సరము; భుజకీ రులు; బాహుపురులు; 
తాయెతులు; మకర కుండలములు; మణి కిరీటము; ధవళారవింద నేత్రములలో( 
దనియించు చల్లనిచూవు; ము త్తెపు నామము; మొగపుల మొలనూలు; బొడ్డు మానికము; 
భుజగ భూషలు; పుత్తడి జన్నిదము;---ఓ Il 8 జగన్మోహనముగ నున్నది. ఆ 
స్వామి “నాకై పద రచనలల్లుమొని-= యాదేశించి వెళ్ళెను. అందుకే అన్నమయ్య---- 


“సందేహ మెక్కడాలేదు. సంతోషించుకొంటినేను 
కందువ [బహ్మానందము గె కొంటి నేను 

నున్నగా సంకీర్తన నానోరికిచ్చితి గనుక. 
యెన్నగ నీ డేర్తువని యియ్యకొంటి నేను”. 


“ శ్రికాంతుడ ! నీమూ ర్తి, నా చిత్రములో నిల్చినాను 
నాకు నీవు గలవని నమ్మితినేను 

దాకొని లోకములో, నీ దాసుండని పించగా 

యీకడ నేలితివని యెరిగితి నేను”. 


“కె వనమై నీవు నాకు కలలోన నానతీయంగా 
నావద్ద నున్నాడవని నమ్మితి నేను. 
ఏవేళా శ్రీ వెంకశేశా! యెదుట నుండగాను 
పావనమై యన్నిటాను, (ప్రబిలితి నమ 


అన్నాడు, అన్నమయ్య కన్నయు వదినెయు నుండిరి. తాళ్ళపాక పల్లెటూరు. 
ముఖ్యవృ త్తి వ్యవసాయమై యుండును, నలుగురు నాలుగు పనులు చేసినగాని-పూట 
గడువదు, పశువులకు.కసవు దెచ్చుట బాలుడై న యన్నమయ్య వంతు. అతడు 
కొడవలిగొని యడవికి జనెను. మరకతాంకూర కోమల భర్మరుచులతో.కనులలో.. 


“*ఫద్రకవితా పితామహుడు _ అన్నమయ్య” ద్‌ 


గడ్డి వచ్చలు వోయుచున్నది. అత(డుత్సాహముతో( గోయనారంభించినా (డు. చేతము 
తిరువేంకటా ద్రి-పె పె-చేతులు గడ్డి గోయుటయోందు; ఆ యేమజుపాటులో [వేళ్ళకు కొడ 
వలి దగిలినది. నెత్తు రొడియ(జొచ్చెను, అతని జీవితములో నిదియొక ముఖ్య 
రంగము. అన్నమయ్య లోక సామాన్యుడై న బాలు(డుగాడుగదా ! అతని మనస్సులో 
నీ భావము బవిరె జుపైను, 


రాగం _ సామంతం 


“అయ్యో ! ఫోయెంబోయె నాలము 
ముయ్యంచు మనసున నే మోహమతి నై తి 
“చుట్టంబులా 1 తనకు సుతులు కాంతలు చెలులు 
వట్టియాసల బెట్టువారె కొక 
నెట్టుకొని వీరుకడు నిజమనుచు హరినాత్మ 
బెట్టనేరక వృధా పిరువీకు లై తి” 


“తగు బంధులా ! తనకు తల్చులును-తండులును 
వగల బెట్టుచు దిరుగు వారె కాని. 
మిగుల వీరలపొందు మేలనుచు హరి నాత్మ 
దగిలించ లేక చింతా పరు(డనై తి 


“అంతహితులా ! తనకు నన్నలును దమ్ములును 
వంతు వాసికి పెరుగు వారెకాని.. 
అంతరాత్ము(డు వెంక టా|ద్రీశు గొలువకిటు 
సంతకూటముల అలజడికిలోనై తీ ॥అయో్య॥ 


_--ఆ నాళ్ళలో వెంకటా[ద్రిలో యత్సవములు సాగుచుండెను. వరుస జనము 
స్రోవుచున్నారు. కొడవలి నడవిలోనే పారవై చి అన్నమయ్య వారి వెంట బడినాడు, 
దూరమున “తిరువేంగడము' గన్చించెను. ఆ శై లమును=-ఆ స్వామిని-గూర్చిన కతలు 
గొన్ని యాతడది వరకే యెలుగును. అహా 1! ఆ కొండ యెట్లున్నది ? “అదిగో = 
అల్లదిగో_హరి వాసము” పది వేల శేషల పడగల మయము “అభిలోన్నతము- 
బ్రహ్మాదుల కప్పు రూపము.” అభిలమునులకు నిత్యనివాసము! (బహ్మానందమే రూప 
మైనది. ఆ శైలము సామాన్యముగాదు; నింగి నున్న దేవతల నిజవానము, భక్తు 


6 తెలుగులో వదకవిత 


లకు మూల నున్న ధనము, నిగనిగలాడు బంగారు శిఖరాలు-అన్నమయ్య పాలి కా 
శ్రేలము ద్రై_వల్య పదము వెంకటపతి సిరుల తానకము: సకల సంపదల రూపము; 
పావనములకెల్ల పావనము. ఆ శైలము వైకుంఠమునకు గాణాచి. మహిమలే తెపై 
లైన రూపు. అచట నున్నవి శిలలా! కావు వేదములే శిలలై నవి. పుణ్యరానులే 
యేరులై నవి; (బ్రహ్మాది లోకముల కొనలకొండ. ఎందుకుకాదు? ఆ కొండ పె (శ్రీదేవు( 
డున్నాడు; సర్వ దేవత లచ్చటి మృగ జాతులు. జలధులే నిట్టచణులు తవసులే 
తరువులు; ఈ పొడవాటి కొండయే పూర్వపు టంజనా ద్ర; వరములు కొటారుగా వక్క 
ణించి పెంచేకొండ; లక్షీకాంతు కోభనపుగొండ; కురిసి నంవదలెల్ల గుహలనిండిన 
కొండ; అదిగో! విరివై న వేంకటపుగొండ! ఈ తిరువెంకటాదికి-నాలుయగములందును 
వైభవమే, నూటయిరువది యెనిమిది దివ్య తిరువతులలోనిది యత్క్మృషము; వైష్ష 
వులకు నూటయెనిమిది దివ్య దేశములున్నవి. వారికి శ్రీరంగము ముఖ్యము. దానిని 
వారు “పెరియరంగ” మందురు. శేషాచలము “సిరియ రంగము" నాలాయిర 
(పబింధములో చాల పాశురములు “తిరువేంగడముడై యానును గుటించి చేసినవే. 
వైవతులకు గూడ వెంకటాద్రి ముఖ్యమైనది. వారు ఉడిపి కృష్ణుని “అన్న [బహ్మ' 
యందురు. (శ్రీనివాసుడు కనక |బహ్మ. పాండురంగడు నాద బ్రహ్మ అన్నమయ్య 
యీ విషయములన్నియు (క్రోడీకరించి కొన్నాడు ఆతడింకను తిరువెంకటా [దిని తల 
పోయచునే యుండెను. తిరువేంగడము అరయోజనము పొడవు; పదునొకండు యోజ 
నముల పఅపట ! పెద్ద యెక్కుడెక్కిన పిదప వల్లవరాయని మఠము; తరువాత 
యేట్ల పేట. అవ్వచలి; అ-పెని మోకాళ్ళ ముడుప్పు ఇక్కడి నుండి పర్వతము సాల 
(గామమయము. ఆ కొండను కాళ్ళతో (ద్రొక్కరాదు, మోకాళ్ళతో నడచుట జరిగెడి 
దట! అందుచే దానికి “మోకాళ్ళ ముడువ”ని పేరు, ఒక్కొక్క మెట్టును మోకాలి 
యె త్తుండును. మోకాళ్ళు ముడుచుకొని నడువ వలెను; అందుచే దానికా పేరయ్యెనని-_ 
కొందరు; అన్నమయ్య యాకొండ నెక్కుచున్నాడు. చెప్పుల కాళ్ళతో దాని నెక్క 
రాదని యాతడెలుగడు. అలతయయ్యెను. ఒక వెదురు పొద [క్రింద మైమజచి ని(దించి 
నా(డు. అలమేలుమంగ కలలో దర్శన మిచ్చినది. “నాయనా ! చెప్పుల కాళ్ళతో కొండ 
నెక్కరాద ని మందలించి, దివ్య ప్రసాదము నొనగి యాకలిదీర్చెను. అన్నమయ్యకు 
మెలకువయెనది; న్వవ్నమును దలంచికొని యాత డాశువుగా నమ్మవారి పె శతకము 
జెప్పెను. ఈ వద్యాంతములందు “వెంక శేశ్వరా! "యను సంబోధనమున్నది, కాని 
రచన యంతయు నమ్మవారి పేరనే; అప్పటికాతని వయస్సు పదునాతేండ్లు; యాతి 
కులతోపాటు కొండ నెక్కినాండు; కన్నులపండువై తెప్పలకోనేరు గన్చించినది, 


“వదకవితా పితామహు(డు - అన్నమయ్య” a 


“లోకపావనీ ! నీకు వేవేల [మొక్కులనుకొన్నాడు. తల్లీ | ధర్మార్ధకామమోక్షతతులు 
నీకు సోపానములు నాలుగు వేదాలు నీకు దరులు నీజలము నిండు న పసాగరాలు; 
కూర్మము వీలోతు; జగజ్జననీ ! గంగాది తీర్చములు స్త్‌ కడళ్యు; దేవతలు నీ జల 
జంతువులు. పుణ్యలోకాలు నీదరిమేడలు; గట్టు (మాకులు పర మర్హులు. తల్లీ ! 
నీ యాకారము వై కుంళనగరపు వాకిలి; చేకొను పుణ్యములే నీ దివ్యభావములు. 
ఏకడను వెంక కేశుడే నీయనికి”__ అన్నమయ్య-ఆనందముతో శరీరమును మర చెను. 
పెద్ద గోపురమును దర్శించినాడు నీడ దిరుగని చింతచెట్టును (బదక్షీణించెను, 
ఆ వృక్షము శేషాంకమట ! గరుడగంబమునకు (మొక్కను. చంపక (ప్రదక్షిణము 
గావించినాడు. నడగోపురమును వందించెను విమాన శ్రీనివాసుని దర్శనమైనది. 
అలమేలుమంగ-యాగశాల-నరసింహుడు - జనార్దనుడు - ఆనంద నిలయము-బంగారు 
గరుడుడు, శేషుడు-ఓ ! దివ్య వై కుంఠళముగా నున్నది. చిలుకలు-పంజరములలో 
స్వామిని నుతించుచున్నవి; (శ్రీబండారము-బంగారు వాకిండ్రు-అన్నమయ్య గాంచెను. 
అంతకు ముందే ద్వారమున కెదురుగానున్న హనుమంతుని వీక్షించినాండు; పెద్ద 
జంగతోడి పెద్ద హనుమంతుడు; ఎడమచేత బిలుముష్టి; పైకెత్తిన వలచేయి. శిరము 
మిద వాలుగానున్న తోక; మిన్నులు మోచుదేహము. కాంచనపు పట్టుకాసె; తొడల 
దాక (వేలాడు పెద్ద పతకము; నిడుపాటి దండలు? విక్భలమునకు( గావలిగనున్నాడు, 
ఈ కీర్తనలో నన్నమయ్య వెంకటా।దిని విర్రలమనెను. ఆ రెంటిలో నీతని దృష్టికి 
బేదములేడేమో ! లేక జనులు దీనిని గూడ నాండు విర్చలమనుచుండిరో ! గుడిలో 
నన్నమయ్య సేన మొదలారిని వీక్షించెను. “స్వామి! నీ విందిరాపతికి నిజసేవకుడవు; 
సీక్రింద పసిడి బద్దలవారు పదికోట్లు: ముజ్జగాలజనులు నీ శిశువులు. దొరలైన 
ననురుల తుత్తురుమురుసేసితివి జగమొక రాజ్యముగ నేలితివి. సూత్రవతీ దేవికి 
(పభుడవై న నా స్వామి ! నీవే వేంకట వీభుని సిరుల పెన్నిధివి-- అన్నమయ్య 
శరీరము నిండ పులకలు మొలకలై నవి. క'ట్రైదుటస్వా మి గన్చించినాడు. ఆహా |! 
ఆ పాదము లేమి... 


ముఖారి - ఆది 
** బహ్మగడిగిన పాదము 
(బ్రహ్మము దానీ పాదము” 
“చెలగి వనుధ గొలిచిన నీ పాదము. 
బలి తల మోపిన పాదము. 


తలకక గగనము దన్నీనపాదము 
బలరిపుగాచిన పాదము 

“కామిని పాపము గడిగిన పాదము 
పాముతలనిడిన పాదము 
(పేమపు శ్రీనతి పిసికేటి పాదము 
పామిడి తురగపు పాదము 


“పరమ యోగులకు పరిపరి విధముల 
వరమొసగెడి నీ పాదము 
తిరువేంకటగిరి తిరుమని చూపిన 
పరమ పదము నీ పొదము 


తెలుగులో పదకవీత 


శి] pl 


ion 


1 


పై పాటలో బలిచక్రవర్తి వృత్తాంతము మొదట నున్నది. (ప్రాచీనులనేకులు స్వామిని 
[తివి[కకమావతారముగనే నుతించిరి. ““నెడియోన్‌” అని యాతనికి పేరు. తమిళ 
సంఘసాహిత్యములో నాతనికీ పేరే చెల్లినది, తరువాత స్వామి యభయ హస్తము--- 


సామంతం _ జంపె 


“ఇందరికి నభయంబులిచ్చు చేయి 
కందువలకు మంచి బంగారు చేయి" 


“వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి 
చిలుకు గుబ్బలి (కింద జేర్చు చేయి 
కలికియగు భూకాంత( గొగిలించిన చేయి 
వలనై న కొనగోళ్ళ వాడి చేయీ” 


“తని వోక బలిచేత దానమడిగిన చేయి 
ఒనరంగ భూదాన మొస(గు. చేయి 
మొనసి జలనిధి యమ్ము మొనకు( దెచ్చిన చేయి 
యెనయ నాగేలు ధరియించు చేయీ 


“సపృరసతుల మానములు పొల్ల చేసిన చేయి 
తురగంపు బర సెడీ దొడ్డ చేయీ 


“పదకవితా పీతామహు(డు - అన్నమయ్య 9 


తిరువెంకటాచలా ధీశుడై మోక్షంబు 
తెరువు (ప్రాణులకెల్త( దెలుపు చేయీ” 


అన్ని సేవలు వరునగా నాతడు దిలకించుచుండెను. శుక్రవారపు పూజను దర్శించినాడు, 
అదియొక విలక్షణముగా నున్నది. ఆ తిరుమజ్జనోత్సవ వై భవమును అన్నమాచార్యు 
డిటు వరించెను. 

లె లు 


“కంటి శుక్రవారము గడియలేడింట 
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని” 


“సొమ్ములన్నీ కడంబెట్టి, సొంపుతో గోణముగట్టి 
కమ్మని కదంబము కప్పు పన్నీరు 
చెమ్మతోన “వేషువలు” రొమ్ముతల మొలచుట్లి 
యలు లు 
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని” 


““పచ్చకప్పురమె నూటి పసిడి గిన్నెలనించి 
తెచ్చి శిరసాదిగ దిగ నలది 
అచ్చెరుపడి చూడ, ఆఅందరికన్నులకింపై 
నిచ్చ మల్లెపూవువలె నిటు తానుండే స్వామిని” 


“తట్టుపును(గెకూర్చి, చట్టలు చేరిచి, నిప్పు 
పట్టికర (గించి, వెండి పళ్ళాల నించి 
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది 
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని” 


---ఇందులో “వేస్టువిలను చున్నాడు. అప్పటికి ఆతనికి గొంత వై ష్షవ సంప్రదాయ 
మరమెనది. నె వేద్యములన్నియ గాంచెను. ఓ!! వానికంతే మున్నది. ఆనె వేద్య 
(రా €౬. యు 
ములకు పదివేలరుచులు. మేరు మందరాలవలె మెజయు నిడ్డైెనలు-సూర్యచం[దులవంటి 
చుట్లు పశ్ళెములు-చుక్క-లు రాసి బోసినటున్న ఆరని రాజనాల యన్నము* పలుజల 
యు 3) 
ధులవంటి మెడి వెండిగిన్నెలు. వెలిగొండ లంతేసి వెన్నముద్దలు “అలరు వెన్నెల 
రసము" లందిచ్చినట్లున్న పంచదార . కుప్పలు. తేనెలగిన్నెలు. "అంకొాయపాలు 
ఆనవాలు, వెన్నట్లు -అరిసెలు, గారెలు. కరిజి కాయలు, కండమండెల్హు పూరణపు 
కుడుములు ఇంకా యెన్నో యెన్నో -- ఆ స్వామిని జూచి అన్నమయ్య కోరికతో 


_ 


10 తెలుగులో వదకవిత 


నిట్లు పొగడెను. “పురుషోత్తమా మిమ్ము పొడగంటిమి. కోరికలెడ సేయకయ్య 
కోనేటి రాయా!! నాకు “శానా శానా యాసలున్నవి. నీవు మమ్మేలిన కులదై వము. 
మా పెద్దలిచ్చిననిధానము, మా చిత్తములోని చేరువ. కై వసమైన ,పారిజాతము చేవదీర 
గొచినట్టి చింతామణివి; కోరిక లిచ్చుకామధేనువు, చెడనీక 'బదికించే సిద్ద మంత్రము 
రోగాలడచి రక్షించే దివ్యాషధము; బడివాయక తిరిగే ప్రాణబంధువ్చ; మమ్ము 
గడియించినట్టి (శ్రీ వెంకటనాధుడవు. స్వామీ !! నీవే నన్నేలుకోవలెను. “నీ యభయ 
హస్తము సేవించి చేకొన్నవారి చేతి భాగ్యము అనుచున్నాండేగాని అన్నమయ్య 
కింకను శ్రీనివాసుని యభయ హ _స్తముచేతి భాగ్యముగాలేదు. ఆచారమునుబట్టి చెప్పు 
చున్నాడంతే; స్వామి యర్థముగావలసి నట్లింకనుగాలేదు. పె పె పె వేడుకలతో వ్యవ 
హారముసాగిపోవుచున్న ది; మరల నెందుకోయాూరికి. తిరిగి వచ్చెను కాని గాలి 
మా్యతతము కొండమైననె యన్నది; ఊరి జీవితము తనకు(బట్లినదికొదు. అవకాశము 
దొరికిన(జాలు కొండ కేగుదమనుచింత. నిరంతరము భావనా నేత్రము నెదుట స్వామి; 
కొండలోని కూటువనెమళ్ళు-కోవిల గుంపులు. పేటుల తేటుల పెనుకూటములు. కోరిన 
పండ్లు గురిసేటి తరువులు ఆటలందిరుపులు-నందపుధారలు; “ఎపుడెపుడు స్వామి 
యుత్సవములు మొదలగు(ను. ఎప్పుడెపుడు గరుడధ్యజము నెత్తుదురు; మొదటి 
తిరునాళ్ళ దినము లెప్పుడెపుడువచ్చు” నిదేచింత. వానలలో ననేక జనములు పోవు 
చున్నారు. వారిలో. దానొకండు. ఇవి యేకలలు- అప్పుడపుడాత డింటిలో చెప్పడు. 
బుద్ధిపుట్టిన దే పరువెత్తి పోవును; స్వామి నాతురతతో జూచును. ఊరిలో నున్నపుడు 
స్వామికి సంబంధించిన కతలు వినును. ఓహో !! భాగవతములో బలరాముని తీర 
యా(త్రకథ వచ్చును. ఆతడే స్వామిని సేవించెను. నా స్వామి యంతటి ప్రాచీనుడా? 
(బ్రహ్మాండ పురాణములో స్వామిగాధ యున్నది, వామన పురాణములో నున్నది; 
న_ప్పర్లు లీదేవునకు( బ్రదక్షిణము లొనరించిరట ! కోనేటి చింత గుమారస్వామి తపము 
సేసి "యీస్వామి దర్శన భాగ్యము వడసెను; నారదాదులకీతని సంకీర్తనలో నలసట 
లేదు; బ్రహ్మాదులకీతడేడుగడ; ఇట్టి కతలన్నియ-మాటిమాటికి మననమొనర్చికొ నెడి 
వాడు. తిరుమల నంబిని.తిరువెంగడముడై యాను “ఇతడు మా తాతొ---యనెను. 
అంత యుదారుడాస్వామి ! కురువ నంబి సమర్చించినచేతి బంకమట్టి పువ్వులు గొనెనట! 
అంతటి సులభుడా యీదేవుడు ! అనంతాళ్వారు చెరువుగట్టగా-తానై మన్నుమోసెనట ! 
ఇంతటి భ _క్షవరాధీనుడా యీవేలుపు ! తొండమాన్‌ చక్రవర్తి రికి సంవదలిచ్చెను. ఇంతటి 
యూవికాడా 1 స్వామి! ఎజుకు వారి కొట్బచేను వెన్నులారగించెనట ! ఎంతటి వెంగలి! 
గొల్లల కావిళ్ళ పాలెల్ల |త్రాగెనట | | ఎంత'లేకివా(డీ ప్రభువు ! నంపంగి[మాకుల నడపించె 


“పదకవితా పితామహు(డు - అన్నమయ్య” 11 


నట ! ఆయనక సాధ్యమేమున్నది ? పరుస వారికెదురుపోయి వెంటవచ్చుట ! అందమైన 
బంధు (పేమ; ఈ భావములన్నియు-నాతని మనస్సును రెచ్చగొనైను. ఈ స్వామిని 
పట్టుకొని తీరవలెను ఇతడే జగతిలో నాకు సర్వోపాయములు. ఈ స్వామి 
పుష్కరిణీ జలమే సకలగంగాది తీర్ధ స్నానము వెంకటాచలవిహారమే, సకల పుణ్య 
కేత్ర యాత్రలు; *ౌరి సంకీర్తనమే-సకల వేదాధ్యయన శాస్ర్రపాఠము; జాతుపడిన 
యీకై ౦కర్యమే-సకల కర్మానుష్టానము; ఇతని (ప్రసాద భక్షణమే ఉపవాన తపో [వ్రతా 
దులు, జపరహస్యోపదేశములు. వేరేమి యన్నవి! స్వామి పాదమును శరణనుటయే ! 
అచటి బహు వృక్షదర్శనమే పుణ్య బుషుల దర్శనము. పకికుల కలకల రవమే 
పుణ్యకధాశ్రవణము. అచటి వైష్తవ సహవాసమే సజ్జన నంగతి; శరణాగతియే 
ప్రార్థన. ఇతని పట్టపురాణి అలమేలుమంగ కడగంటి చూపే నాతపః ఫలము 
ఇప్పటి కన్నమయ్యకొక కుదురు దొరకినది. సంకీర్తనతో శ్రీనివాసుని బట్టవలెనను 
కొన్నాడు. ఆ భావమింకను రక్త మాంసముల కంటలేదు; బౌద్దికముగా నిర్రీతమైనది. 

దినములు గడచుచున్నవి. ఒకసారి-యాోతడు మరల తిరుపతికి [బయాణము 
గను, అమ్మవారి సేవింపమనను పోయినది. ఆకలిజూచి యన్నముబెట్టిన తల్లిగదా ! 
ఆదేవి యాతనికి (గొ_త్త రూపులో గనుపించెను. స్వామి యామె నాట్యమును జూచు 
చున్నట్లు-ఆమె యాడుచున్నట్లు, అత(డు వెంటనే 


శంకరాభరణం 


అలరులు గురియగ నాడెనదే.! 
అలకల కులుకుల నలమేలుమంగ TT 
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ 
అరతెరమరుగున నాడెనదే ! 
వరుసగ పూర్వ దువాళపు తిరుపుల 
హరి గరగింపుచు నలమేలుమంగ nei 
మటపు మలపుల, మబుల కెలపుల 
“89 లు 
త మెడి నడపుల, దాను ! 
సపెటిన వ(జ పుపెండెపు తళుకులు 
(పల) 
అట్టటుచిమ్ముచు నలమేలుమంగ neh 


19 తెలుగులో పదకవీత 


చిందుల పాటల, సిరిపొల యాటల 

అందెలమోతల నాడెనడే ! 

కందువ తిరువెంకటపతి మెచ్చగ 

అందపు తిరుపుల నలమేలుమంగ nen 


అను పాట పాడెను. అక్కడినుండి కొండకు వెళ్లి నాడు. త్రోవ పొడవునను- 
స్వామి పెబాటలే. అవి యన్నియ.శృంగార రసమయములు. రివాజు|పకారము 
కొండ పై సేవలన్నియు జెల్లించినాడు ఒకనా(డు-“ఘనవిష్టు_వను విప్రనకు స్వామి 
కలలో( గన్పించెను, కనుపించి-యన్నమయ్యకు ము |దాధారణ మొనర్పవలెనని-తన 
ము ద్రికలనిచ్చెను. ఘనవిష్తువా యవకుని వెదకికొని వచ్చినాడు. స్వామి యానమేరకు 
జ|కాంకన మెనది. పంచసంస్కారములు జరగెను. ఆనాటితో నన్నమయ్య- 
“అన్నమయ్యంగారు”=కావలెనను కొన్నాడు. కొన్ని దాన శాసనము లస్తే జెక్కించి 
కొనెను. అప్పటి నుండియ-వై స్తవులాతనితోగలిసి భుజింవ(దొడ(గిరట. ఆ సందర్భ 
మున రామానుజులపె నీ పాట జెప్పియుండ నోపును.-- 


దేళాళం 


గతులన్ని ఖిల మెన కలియుగమందు 

గతి యీతడే చూసె ఘన గురుదై వము 

ఈతని కరుణనేకా యిల వై ష్షవుల మైతి 

మోతనివల్లనే కంటి మీ తిరుమణి 

యీత డేకాయపదేశ మిచ్చె నష్టాక్షరమం|త్ర 

మీతడే రామానుజులు యిహపర దై వము nu 
వెలయించె నీతండెకా! వేదపురహస్యములు 

చలిమి నీతండె చూప శరణా గతి 

నిలిపినా డీతండెకా ! నిజ ము[దాధారణము 

మలసి రామానుజులే మాటలాడే దై వము nA 
నియమము లీతండెకా! నిలిపె |బపన్నులకు 

దయతో మోక్షము చూసె దగనీతడె 

నయమై (శ్రీవెంక కేశునగమెక్కీ. వాకిటను 

దయజూచీ మమ్ము నికే తల్లిదండ్రి దైవము ni 


"పదకవితా పితామహుడు - ఆన్నమయ్య” 13 


—వైష్షవ దీక్షతో_మనస్సులో దిటవేర్పడినది “అష్టాక్షరి - ద్వయము"'-చరమ 
శోకము. ఇక సాధన సామగ్రి కే కొదవ యున్నది? శ్రీనివాసుడు -చిక్కి తీరును, 
ఆధై ర్యముతో నీ కీర్తన వచ్చియుండును. 


రామ క్రియ 


చాపెద నిదియే సత్యము సుండో 

చేటు లేదితని సేవించినను 1చా॥ 
హరినొల్లనీవా రసురులు నుండో 

సురలీతని దానులు నుండో! 

పరమాత్ముడితని[పాణము సుండో 

మరుగక మజచిన మరి లేదికను 1చా॥ 


వేద రక్షకుడు విష్ణుడు సుండో 

సోడించెశుకుడచ్చుగ సుండో 

ఆది [బహ్మ గన్నాతడు నుండో 

యేదెన వెదకిన నతడే ఘనుడు |చౌ॥ 
ఇహ పరమొసగను యీతడె సుండో 

వహినుతించె బార్వతి నుండో 

రహస్య మిదివో! రహి (శ్రీవెంకట 

మహీధరంబున మనిక్రై నిలిచె 1చా॥ 


ఊరికి వచ్చినాడు. జనుల మానసిక [పవర్తనలు వింతలై నవి, వెంక టేశ్వరునిపె 

నీతని ధారావాహికమైన కీ_ర్హన భక్తిని జూచి-నలుగురు నాల్లు మాటలన్నారు. వీనికి 

_ బిచ్చియె తినదని కొందరనుటలో నాశ్చర్య మేమున్నది? ఈ శృంగార పదాల పిచ్చి 
సూ ౫ 

'పెండ్రితో దీరుననుకొన్నారు. ఒకరికిరువురు భార్యలుసంసార సుఖము మెడబంటిగా 

(గోలుచున్నాడు. శృంగార పద రచన రెండింతలై నది. కీర్తనల, రచనలో-భావము 

లలో-చమత్కారము ప్రధానమైనది. ఆ సమయములో నల్లినదే--- 


సాళం౦ంగనాట 


పలుకు దేనెల తల్లి పవళించెను 
కలికితనముల విభుని గలసినడి గాన! 1వ॥ 


14 


తెలుగులో పదకవిత 


నిగనిగని మోముపై నెలులు గెలకులజెదర 

వగలై న దాకచెలి పవళించెనూ 

తెగని పరిణతులతో. దెల్లవారిన దాక 

జగదేకపతి మనసు జట్టి గోనెంగాన 1ప॥॥ 


కొంగుజారిన మెబు(గు గుబ్బృళొలయగ(దరుణి 

బంగారు మేడపై పవళించెనూ 

చెంగలువ కనుగొనల సింగారములు దొలుక 

నంగజ గురునితో నలసినదిగాన 1వ॥॥ 


మురిపెంపునటనతో ముత్యాల మలగుపె 

పరవశంబున దరుణి పవళించెనూ 

తిరువెంకటాచలా ధిపుని కౌగిట(గలసి 

అరవిరై, నునుజెమట నంటినదిగానా TEI 


—-కే|త్రయ్య యీ పదమునకు వలచి- “మగువ తన కేళికా మందిరము వెడలెన్‌”- 
అను పదముగా బాడినా(డు, కంచిలో క్షేత్రయ్య “కట్లమ్మవారు” దర్శన మిచ్చినదని 
పెద్దలందురు; అన్నమయ్యకు గూడ ననే యగుపించెనేమో! యెవ్వరెలుగుదురు ? 
వై భోగములు pa మేలుకొలుపులు-నలుగులు-గొబ్బి పదములు స్ట దంపుచ్ల-కూగూగులు- 
వెన్నెలలు.తుమ్మెద పదములు-ఓ, ఒకతేమిటి?-తండేవతండములుగా పదరచన సాగి 
నది, మచ్చున కొక తుమ్మెదపదము;-స్త్రీలు తుమ్మెద పె నెపమువెట్టి (శ్రీనివాను నద 
లించు చున్నారు. 


(శ్రీరాగము _ వక 


తొల్రింటివలెగావు తుమ్మెదా! ఇంక 

నొల్లవు గామమ్ము నో తుమ్మెదా! 

తోరంపు రచనల తుమ్మెదా! ఇంక. 

దూరేవు గొందులే తుమ్మెదా! 

దూరిన నెరుగవు తుమ్మెదా మమ్ము 

నోరగ జూడకుమో తుమ్మెదా ! 1తొ॥ 
తొలు [1పాయపు మిండ తుమ్మెదా! కడు 

దొలిచేవు చేగలే తుమ్మెదా ! 


“పదకవితా పితామహుడు - అన్నమయ్య” 15 


తొలుకరి మెటుగవె తుమ్మెదా = యింక 
నులికేవు మముగని వో తుమ్మెదా! 1తొ॥ 


దొరవు వెంకటగిరి తుమ్మెదా = మా 

తురుమేలచెన కేవు తుమ్మెదా! 

దొరకె నీ చనవులు తుమ్మెదా = యింక 

నొరు లెరింగిరి కద వో! వో! తుమ్మెద ॥తొ॥ 


—-ఈ [కింది వదములో నెంత చమత్కారమున్నదో గమనింపుడు. ఒక్క నాయిక 
యందే యన్ని జాతులునున్నవట ! 


ఆహిరి 


అన్ని జాతులు దానయె యున్నదీ 
కన్నుల కలికి మాయ, గరచెనో యనగ nS 


కన్నె శంభఖిణి జాతి గాబోలు వీపునను 

సన్నపు మదనాంక ములు జడిగొన్నవీ 

వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కి.ంచ 

పన్నినటువంటి సోపానములో యనగ i 


తెర వదలపోయ చి త్రిణి జాతిగాబోలు 
నెబులు విచ్చుచు, వీధి, నిలుచున్న దీ 
నె తనపు మరుడు తన నింత సేసిన, యంప 
గరులిన్ని యనుచు లెక్కటు వెట్టుగతి నీ ne 


కాంత హస్తిని జాతిగాబోలు, కరమూల 

మంతమంతకు నలుపులై యున్నదీ 

పంతంపు మరుడు తన భండార మిండ్ర కును 

దొంతిగానిడిన కస్తురిము(ద్రలనగా Te 


ఇదియు జగదీశుమోహిని తానెగాబోలు 

కదలు కనుగవకెంపు గలిగున్నదీ 

వదలకిటు వేంక కేశ్యరుని కుంకుమ పూత 

చెదరి చెలికను గొనల జిపై నోయనగా nen 


“పదకవితా పితామహుడు - అన్నమయ్య“ 17 


ప్రాో[ ఫో! పో! ఫో! విడవోయీ! - నీ 

చూపు మాప జాడించక 

రేసేపో రేనులెల్ల ఎనీ 

తీసేపో తీదీపులు ndon 


—ఈ క్రింది దానిశే లీ విన్యానమును గమనింపు(డు- 
ఆ హి రి, 


తనివిమాలిన తలపు _ తడవోరుపని బులుపు 
అనువెబుంగని కెలపు - అడియాన మల(ప్పు 
కనుగవలో సొలపు - కావిదీరని యలపు 
వనితచిత్త ములోని _ వడగొన్న వలపు! 


వడ లెబుంగని నొగులు = నుల్లంబులో తగులు 
వడియ కన్నాటిలో - వగలు 

పొడలువె స్రైడి పొగులు - పొందువాసిన దిగులు 
పడతికి నిదియెల్ల్త = పరికింప బగలు॥ 


వర వేటుంగని మెజపు - వింతలాగుల యొణపు 

మిజుమిట్లు గొను మేని మెఅపు 

తిరువెంకటాచలాధీశ్వురుని కనుగిలుపు 

తరుణి కిటువంటి మెత్తనిపూవు పటజప్పు 1ఇ0॥ 


ఇంతగా జేసెగా నింతికన్నుల నగవు 
సంతరించగరాని చనుదోయి బిగువు॥ 


—నా(డు సాళ్ళనరసరాజొక ప్రసిద్దుడెన దండనాధుడు. ఇంచుమించుగా నన్న్నమయ్య 
వయను, టంగుటూరిలో నుండెను. విజయనగరములో - సంగమ వంశము బలహీన 
మగుచున్నది. విరూపాక్షుడు విషయానక్తుడు. వాని నాతని పెద్దకుమారు(డగు 
రాజశేఖరరాయలు చంపించెను. వీనిని - తమ్ము(డు = రెండవ విరూషాక్షరాయలు 
మడియించినా(డు. ఈ భాతృహంత పరిపాలనము (పజలకిష్ట్ర ము కాదయ్యెను., సా[మాజ్య 
మంతయు: గల్లోలముగనున్నది. ఈ సంఘటనములు అన్నమయ్య రసదిగ్గ హృద 


Wo) 


18 తెలుగులో పదక వి త 


యముపె. బనిచేసెను “దేహమిచ్చినవాని దివిరిచంపెడువాండు-(దోహిగాక - నేడు. 
దొరయైనాడే ! తోడబుట్టినవాని దొడరిచంపెడువా(డు _ చూడ దువ్చుడుగాక సుకృతి. 
యెనాడే! కొడుకునున్నతమతింగోరి చంపెడువాడు - కడుపాతకుడుగాక ఘనుడై నాడే ! 
తల్లిజంపెడువాడు తలపదుష్తుడుగాక - యెల్లవారలకన్న నె క్కుడై నాడే 1 ' 


_ఈ యన్యాయములకు చెల్లబో ! నేనేమి సేయదునయ్యా !” అని బాధపడు. 
చున్నాడు. (పపంచ ధర్మమంతయు దననెత్తి పె నున్నట్లు మెత్తని మనస్సులకున్న 
స్వాభావిక దౌర్భల్యమిది; ఈ సంఘటనలు - ప్రపంచముపై నాతనికి రోతగల్లించినవి. 
హృదయములో నెచ్చటనో వై రాగ్యరేఖ మొదలై నది. ఇంతలో సాళ్వ నరన(డీతని 
దర్శించుటయు _ “నీవు చక్రవరి వగుదు' - వని యితడు దీవించుటయ జరిగినది. 
సింహాసనము నొడిచి కొనుటకు - సాళ్వనరసని ప్రయత్నములు సాంగుచుండెను. 
ఈమధ్యసమయమునందు( బొంచికొని యుండిన గజపతులు = రెండుసార్లు దండ 
యాత్రలు నడపిరి. మరల గల్లోలము- ఆ దినములలో నీత(డు _ “ఒడ్జెబాన” - ను ( 
గూడ నేర్చికొనవలసిన యవసర మేర్పడెనట ! ఆ వచ్చియారకముందే - తురుష్కుల 
దౌర్దన్యము కొనసా(గను. - “అయ్యయ్యో ! కలికాలమహిమ” అని యిత(డు. 
వాపోయెను. ఎక్క_డ జూచినను నిరపరాధుల వధలు - మానభంగములు = నానావిధము 
లైన దుర్మార్లములు. ఈ మృత్యుకాండలో నాతని పూజావిగ్రహము నెవ్వరో దొంగి 
లించిరి, అన్నమయ్య దీన దీను(డై నా'డు “ఓ అంజనీతనయా! ఓ ఖగరాజగరుడా ! 
ఓ(ప్రహ్లాదా ! పోటుబంటవై న యర్దును(డా! శ్రీ వెంకటాదివై న శేషమూరీ ! ఓకార్హా 
వీర్యార్థును(డా ! నావిగ్రహములు దెచ్చి పెట్టుడని” (బతిమాలినాండు. వారెవ్వరును 
బలికినట్టు లేదు. ఏమిసేయను ? ఊరూరుదిరిగి వెదుకనారంభించినా(డు. తిరుపతికేగి 
(శ్రీనివానునితో గూడ మొజవెట్టుకొనెనేమో ! అట్టిదొక కీరనయ( జిక్కలేదు. 
ఈ సమయములో నాత(డు - “రామాయణ కీర నలు - రచించి యండెను. కాని _ 
శృంగారపదముల్నపై మమతపోలేదు. చమత్కారదృష్టి కొంత మందగించి యుండును. 


ఒకానొక దూతిక - నాయికకు - వెంకటేశ్వరుని సందేశము నీ[కింది వితమున విని 
పించుచున్న ది. 


పాడి 


విభుని వినయములు వినవమ్మా ! విను 
అభయంబడిగే నయ్యో ! తాను 


“వదకవితా పితామహుడు - అన్నమయ్య“ 19 


రహన్యమున (శ్రీరమణుడు పంపిన 
విహరణలేఖలు వినవమ్మా ! 
అహిపతిశథయనం బతితాపంబై 
బహువేదన కగపడెనట ! తాను 
అదె! మాపతినీ యడుగులకె అగిన 
వేదాంతరచన వినవమ్మా ! 
నీదయగానక నిమిషమెయుగమై 
ఖేదంబున నల(గెనటతాను 
కింకరుడట ! నీ కినుక సేతలకు 
వేంకటవతిగతి వినవమ్మా ! 
సంకెలేక నీచనవున జగములు 
కొంకకిపుడెచే కొనెనట! తాను 


—పైవదములో _ నేడో సహజసౌందర్య మున్నది. క్రొత్త |క్రొత, యలంకారముల( 
గల్చ్పింపవలెననెడి యాసతగ్గినది. ఈనాళ్ళలోనే శతకోపయతితో సంబంధ మేర్పడినది. 
వారివద్ద వేదాంత విద్యాభ్యాసము సాగెను, వై ష్షవులకు సంబంధించిన బాహ్యాచారము 
లన్నియు సమ్మతములై యొంటంబట్టినవి. వారిపెనిత(డు బాడిన కీర్తనలు కొన్ని 
గలవు. ఇంతలో సాళ్వనరసింహరాయలు విజయనగర సింహాసన మా[కమించెను. 
ఆత(డిపుడు చక్రవర్తి. ఒకనా(డిరువురకును గొప్పస్నేహముగదా! సై గాం దనకు 
సామాజ్యమిచ్చిన దన్నమయ్య యాళిర్వాదముతోనే ! అతనిని జ(క్రవర్సి "పెను 
గొండకు బిలిపించికొనెను. పెనుగొండలోని ప్రకృతి, సాహిత్యదృష్టి కనుకూల మైనది. 
అందువలన - (పభువుల విద్యాగోషు లచటనే జరగెడివి. అన్నమాచార్యుడు పెను 
గొండకు బోయినాడు. నిండుగాదీరిన కొలువు. ఆ కొలువునకా పరమవై ష్షవు డలంకా 
రముగ నున్నా'డు. రాయలహృదముల్లాసముగ నున్నది. వెంక టేశ్వరునిపె నొక 
శృంగార పదము బాడుమన్నా(ండు. అన్నమయ్యయ నుత్సాహముగ నారంభించెను. 
హఠాత్తుగ నీక్రింది పాట దొరోలినది. 


నాదనామ[క్రియ 


“ఏమొకో! చిగురుటధరమున 
యెడనెడ గస్తురినిండెను 
భామిని విభునకు |వాసిన పత్రిక కాదుగదా! ॥ఏ॥ 


20 తెలుగులో వదకవితో' 
“కలికిచకోరాకికిగడ కన్నులుకెంపెతో చిన 

చెలువం బిప్పుడిదేమో ! చింతింపరె ! చెలులు 

నలువున ప్రాణెళ్వరుపె నాటిన యాకొనచూపులు 

నిలువున (బెరుకగ నంటిన నెత్తురుకాదుగదా ! TAY 


శక 


వడతికి చనుగవమెటుగులు పెమై(బయ్యెద వెలుపల 

కడుమించిన విధమేమో! కనుగొనరేచెలులు 

ఊడుగనివేడుకతో. [బియడెతి న నఖశశిరేఖలు 

వెడలగవేనవికాలపు వెన్నెలకాదుగదా ! 1వ 1౫ 


“ముద్గియచెక్కుల కెలకుల, ముతెపు జల్లుల చేర్పుల 
© = రా 
వొద్దిక బాగులవేమో వూహింపరెచెలులు 
గద్దరి తిరువేంకటపతి కౌగిటి యధరామృతముల 
అద్దిన సురతపువేళల అందముకాదుగదా [*) . ns 


మరల |ప్రాతవయస్సునాటి శై లియే. తాత్కాలికముగ గలిగిన యుత్సాహము - 
రాజునకు మహాసంతోష మైనది. వారు సహజముగ దురహంకారులుగదా ! అన్నమయ కా 
వ్యక్తిత్వము నాతడు మజచెను. అతని దీవనయను మఠఅచినాడు, ఇటువంటిపదమవా 
నాపైనొకటి జెప్పుమని యాతని పట్టుదల. అది అన్నమాచార్యుల కిష్టములేదు. రాజూ 
చాలసారులు (బతిమాలెను. అన్నమయ్య వినలేదు. నరసింహరాయని యహం౦ంకార 
ముత్తాలమైనది. “మూరురాయరగండ” _ సంకెల వేయించినాండు అతనికడనున్న 
సంకెళ్లలోనిది దొడ్డదట. అన్నమాచార్యు( డేమిచేయను ? అతండు శ్రీహరిని దలంచి. 
యొకపాట బాడినా(డు. సంకెళ్ళు విడిపోయినవి. ఆపాటయిది---- 


ముఖారి 


ఆకటివేళల నల-పెన వేళలను. 


తేకువ హరి నామ మే దిక్కు మరి లేదు net 


కొబమాలి యున్నవేళ. కులముచెడిన వేళ 
జెరవడి యొరులచే జిక్కిన వేళ 
నొర పెన హరినామ మొక్కటే గతిగాక 


మఅచి తప్పిననై న మరిలేదు తెలగు HIS 


“వదకవితా పితామహు(డు -- అన్నమయ్య” 21 


ఆపద వచ్చినవేళ, నారడిబడిన వేళ 

పాపపువేళల భయపడిన వేళ 

ఓపినంత హరినామ మొక్కటే గతిగాక 

మాపుదాకా బొరలిన మజటిలేదు తెజంగు nn 


సంకెల బెట్టినవేళ, చంప(బనిచిన వేళ 

అంకిలిగా నప్వులవా రాగిన వేళ 

వెంక కేశు నామమే విడిపించ గతిగాక 

మంకుబుద్ది బొదలిన మరిలేదు తెజ(గు nen 


--రాయలు భయపడి-మరియాతని జోలికి పోలేదు. అన్నమయ్య తాళ్ల పాకకో= 
తిరుపతికో కదలివచ్చినాండు. మరల నాత(డు నరసింహరాయలను గలిసి కొన్నట్లు 
లేదు. ఇక్కడి కన్నమయ్య జీవితములో నొక పెద్ద యాశ్వాసము ముగిసినది, 
భగవచ్చ క్తి (ప్రదర్శిత మగుచున్నదేగాని_భగవంతు(డగుపించుటలేదు. శ్రీనివాను[ 
డాతనితో దోబూచులాడు చున్నా6డు. సాహితీ (బువు లన్నమయ్య జాతీయములను 
దొంగలించి తమవిగా( జేసికొని-తృ ప్పి పడుచున్నారు, అతని పాటలకు నకస్తగొట్టిరి. 
ఛాయాపహారములు జేయుచున్నారు. ఇవియన్నియు నతని హృదయమును బాధించినవి, 
తనకీ ర్తి వారు దోచుకొనుచున్నారని వగపు. ఎక్కడో యశశ్చావల్యముదాగి యున్నది. 
అప్పుడు చెప్పిన పదమే యిది. 


రామ కియ 


““వెల్పులార ! మీరు వేరుక కలిగి తేడు 
అట్లువంచి తడుకల్లంగరాదా |" 

“ముడిచి వేసిన పువ్వుముడువ యోగ్యము గాదు 
కుడిచివేసిన పుల్లై కుడువగారాదు 
బడినొకరు చెప్పిన (పతిచెప్ప బోతేను 
అడరు (శ్రీహరికినది అరుహము కాదు” 


“గంపె డుముక దినగానొక్క వరిగింజ 
తెంపున గలసితే తెలియనెట్టు వచ్చు 


22 


తెలుగులొ 


జంపులం బలవరించగ నొకమంచిమాట 
ఇంసెతే హరియందు యిచ్చు నా పరము” 


““ఉమిసిన తమ్మలో నొక కొంత క(వ్రము 
నమ కూర్చి చవిగొని చప్పరింపనేలా 
అమరంగ ఛాయావహారము చేసుక 
తమమాటకూర్చితే దై వము నగడా!'” 


“బికి వేసిన గింజ చేత బట్టగ నేల 
గబుక కెంగిలి బూరె గడుగంగ మరినేల? 
తొబుక కవిత్వాల దోషాల బొరలితే 
దిబుకార నవ్వడా ! దేవుడై నాను” 


“మించు చద్దికూటి మిద నుమిసీనట్లు 
మంచిదొక టిచెప్పి మరి చెప్పనేరక 
కంచుపెంచు నొక్కగతినదికితే = మట్టి 
సెంచువలెనే చూచు సెరుమాక్లు దాని” 


“పుచ్చినట్టిపండు బూజులోన నెయండు 
బచ్చెనకవితలు |బాతిగావెందు 
ముచ్చుగన్నతలి మూలనొదిగినట్లు 

ae) యు 
(ముచ్చిమి నుతులేల ! |మొక్కరో ! హరికి” 


ఉల్లిదిన్న కోమటూరకవున్న ట్లు 
జలెడనావాలు జారిపోయినటు 

(ae) ర్‌ం 
కల్లలు చెప్పియాకత కుత్త ర ములిక 
మెల్లనేవుండితే మెచ్చునా ! దైవము” 


“నేశ్రినీరకాయ, నేయిఅందులేదు 
రాతివీరునికి బీరము యించుకాలేదు 
ఘాతబూరుగుసండు కడుపునదూడి 
ఏకులనుడుగులు యెక్కునా ! హరికి” 


“పదకవితా పితామహు(డు - అన్నమయ్య” 28 


“ఇటుగువారెబుగరు = పొరుగువారెబుగరు 
గొరబై నమాటలు గొణుగుచునుందురు 
పరులగాదందురు (బాతిగారుతాము 
విరసులట్లివారి విడచుదేవుండు'” 


“ఎన్నగ (శ్రీవేంక కేకు తాళ్లపాక 
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ 
ఊన్నతితోబాడి రొక(డెవ్వ(డోదాను 
సన్ననారసునట 1 సమ్మతా 1 హరికి” 


_-తనకు గొప్పకీర్హి వచ్చినది. పదకవితా పితామహుడయ్యెను. “సంకీ ర్హనాచార్యు( 
డైనా(డు. మరి యేమేమో మైనాండు కాని - భగవంతుడు చిక్కినదేదీ ? తానతనిమై 
సంపూర్తద్భషి నిక్షేపించినదేదీ ? అన్నమయ్య జీవితములో నిక్కడినుండియే నిజమైన 

ణు లు యూ 
సాధన యారంభమైనటున్నది. 


ఇంతకుముందు సంసార “మమృతంపు నడబావి” గా నుండెను. తడిముద్దులు. 
చలివలపులు - మదనము[దలు. ఇంటిలో జంగమ దీపములై నడయాడు పిల్లలు. 
అన్నమయ్యకు గొంతవయస్సు పడమటికి. దిరిగినది. శారీరిక దౌర్చల్య మేర్పడెను. 
జీవితమెన్ని గుణపాఠములనో నేర్చినది. ఇప్పుడాతనికి నంసారము - “జలధితోపలి 
యీత, జమునోటిలో(బదుకు, చమురుదీసినదివ్వె, సమయించుపెనుదెవులు, నమ 
రంబులోనునికి, సంటిగట్టిన (తాడు, చం|దునిజీవనము, చలువరోవలివెండి, జలపూత 
బంగారు”. ఇంతకుముందు క్రీలనాత(డు చూచినచూపువేరు, నేండుగనుపడుపద్దతివేరు, జ్‌ 
“అంగనల ముఖాంబుజములు - అంగడికెతి న దివ్వెలు" - “ముద్దులకుచయుగములుో 
ముంగిట(బసిడికుండలు, ఇతవులై నమోవులు - యెంగిలిజేసినట్టి తేనెలు, లింగములేని 
దేహములు లెక్కలేని ప్రియములు, గరువంబులతోడి యలుకలు - కంచములోని 
వేడికూరలు, ఎడనెడ కూటములు - యెండలో నీడలు, తెలివిపడని లేతనవ్వులు - 
తెంచగరాని వల్లె తాళ్ళు, మాటలోని మాటలు - మంచితనములోని నొప్పులు, నిగిడి 
తనివులేని యాళలు - నిప్పులమోదజల్లిన నూనెలు, తమకము తాలిమి - దప్పికి నెయి 
ద్రావినట్లు, త్రీజాతిని వలచి పెకొనగరాదు, వలదని తొలగరాదుి” చిన్ననాడు 
గలలో(గన్పడి ముచ్చటగ మాటాడిన నాస్వామి - సాక్షాత్కరింపండేమి ౪ ఆయన 
త ప్పేమున్నది ? పిండికొలది నిప్పట్లు, ఎంతమా[తమున నెవ్వరుదల(చిన నత (డంత 


24 తెలుగులో వదకవిత 


మాత్రమే. ఘనబుద్దులకు ఘను(డు. అల్పబుద్దులకల్పుడు. - “వీరి కొల(దితామర క”. 
ఆతని యవస్థ యిట్లుండగా-జనులాతని వెంటంబడినారు. అన్నమయ్యకు దెలిసియో 
తెలియకయో గొన్ని మాహాత్మ్యములు జరగినవి. తమ నొప్పులీతండు దీర్చునని 
యొక 'ేగుంప్ప; తనకేమి యీబెడది?. తానొకవై పు భగవంతునికై పొట్టు పొరలగు. 
చున్నా(డు. వీరా! - తమకోర్కెలకై పీకికొని 'తెనుచున్నారు. కాదనలేడు - కట్టుకొన 
లేడు. “విరనపు జాలితో వేగుచున్నా(డు. మగడు. విడిచినా మామ విడువనియట్లు 
నగినా-మనను రోసినా లోకులు మానరయ్యా ! తగిలేరు పొగిలేరు, దైన్యమే 
చూపేరు. మొగమోటలనేరు. పొనగ దేవుడిచ్చినా-పూజారి వరమివ్వనట్లు-తాను విడి. 
చినా-లోకులు దన్ను విడువరయ్యా ! కొనలేరు, మునరేరు, కోరిక దీర్చుమనేరు- 
పసలేని పనులకు ప్రాలుమాలేరు, మడుగుట తప్పినా = నోము ఫలమిచ్చినట్లు - కడగి 
వేడుకొన్నా కానిమ్మనరయ్యా తడవేరు, తగిలేరు, దేవదేవా! యీ బుడిబుడి సంగా 
తాలతో నేనెన్నాప్ల పొగులుదునని” - (శ్రీనివాసునకు - నివేదించికొన్నా(డు, తానా 1 
వేసరికయగు వరకు చదివినా(డు. “కాని-ఫలమేదీ?*- అని యేడ్చుచున్నా(డు - 
“స్వామి! (బదు కనిత్యమని తెలియను, అయినను ““బదుకంపే - పేరాన.” 
(పాణముతీపి. చావంటే వెరపు. ఇట్టి యజ్ఞానికి-జ్ఞానమెట్లు గలుగును ? యోనిగతుడనై_ 

బుట్టి యోనికిమగ్నుడనై. నాను. లోక బంద్దుడను, సీ బుద్ధెరిగేనా ! నేనా |-సిగ్గెబుగను, 
అయ్యా ! నీ చేతిలోనివాడను, నీవే విచారించి కావవలెను. తనకేడ చదువు. తనకేడ 
శాసాాలు, యెంత చదివినా-మనసు చంచల బుద్ధిమానెనా | జడ్డుమానవు (డు చదువ 
చదువగా, ఆశ వడ్డి వారుగాక వదలెనా ! (గ్రుడ్డి కుక్కసంతకు బోయి తిరిగిన _ దుడ్డు 
సపెప్రేగాని-దొర'కెనా ? తిరువెంకటదేవా ! నాగతియేమని- వా పోవుచున్నా(డు. తాను 
చదివిన చదువు [బదుకు చదువు, పూర్వులి'కే చదివిరా ? 


నామం౦తం౦ 
“నాటికి నాడే నాచదువు 


మాటలాడుచును మరచే చదువు” 


*ఎనయగ నీతని నెజబుగుటకే పో _ వెనుకవారు చదివినచదువు 
మనసున నీతని మఅచుటకే పో! _ వనివడి యిప్పటి [పొఢల చదువు” 


“తెలిసి యితనినే తెలియటకే పో! _ తొలుత కృతయగాదులచదువు 
కలిగిన యీతనికాదననే పో - కలియగంబులో కల్లరి చదువు” 


“పదకవితా పితామహుడు - అన్నమయ్య” 25 


“పరమని వెంకటపతి గనుటకె పో _ దొరలగు [బహ్మాదుల చదువు 
సిరుల నితని మరచెడి కొబికే పో ౬ విరసపు జీవుల విద్దెలచదువు” 


--తన పరిస్థితికి దీన దీను(డై కుళ్టుకొను చున్నా(డు. - “స్వామి! శుకళొనకాదులు 
సుఖమంది నట్లు-నిన్ను భావింప నేరక-మసిని కస్తూరియను కొన్నాను. సంసారముతో 
.జిక్కువడుచున్నాను. |[బహ్మానందమెటుగని వాడనుగాన - పాపపుేయ సుఖమే నాకు 
(బాతియైనది. చూపుల వై కుంభము జూడనివాడను- (ప్రవంచమందలి తీపులే దిర మైనవి. 
(శ్రీహరిభ క్తి చాలనివాడను గనుక తోయరాని కర్మములే దొడ్డయైనవి. నాయంత 
నా జ్ఞానము నమ్మినాడ గనుక మాయపు నంసారమే మన్నసైనది. జియ్యా! నాకేది 
దిక్కు'*. అని కుములుచున్నాండు.- “మనసా! ఇకనైన బుద్దిగలిగి మనుము. భక్తిని 
సాఢించుము. పంతము విడువకుము, శివునివై రిచేం జిక్కువడరాదు నుమా! వయసు 
.[పాయములు కంతువారకము, కావడికుండలు, ఎంతేమేలు, యెంతేకీడు, యెప్పుడు 
నుండదు. కన్నవిన్నవారితో నెప్పుడును గాకుపడకుము. పుడమిలో( [బదుకులు 
“పున్నమమాసలు, పోయివచ్చేవి. కన్నుల సంగాతము సేయకువే ! వన్నెల మాటలచెవిని 
బెట్టకువే ! వాసి విడువకువే !-” ఆ మనస్సు వినునా ! దాని దారి దానిది. “అయ్యో ! 
నికనెవరు దిక్క”ని- బావురని యేడ్చును. ఆ మనస్పెట్లు స్వాధీనమగును ? ఎండ 
"లోని నీడ యా మనను = వానచేత కమలమువలెనాయె మనను. గోనె బట్టిన బంకగుణ 
మాయె మనసు; మాన జిక్కిన కొలవంత మాయె మనను; తేనె శేనెలోపలి యీగ 
తెబగాయె మనసు; గడిరాజు (బదుకాయె కడలేని మనను; నడువీధి పసరాయె మనసు; 
గడకు గట్టిన పాతయైనది మనసు; అడునులోవలి కంబిమైనది మనను; సిరిగలిగినచోట 
చేరు. సీమనను” - అన్నమయ్యకు దిక్కుదోచలేదు. తాళ్లపాకకును. దిరుపతికిని 
అఆసువలె దిరుగుచున్నాడు. 


ఇప్పుడు స్వామి ముందటివలె గన్పించుటలేదు. అతనిగూర్చి - అన్నమయ్య 
తలపులు మారినవి. ముందటినై వేద్యాలు _ అలంకారాలు - పరుసజనుల పవాడాలు 
-వీనిక్రై జూపు మందగించినది. (శ్రీహరి పాదతీర్గ్ణమానా(డు [కొత్తగా నగుపించు 
చున్నది. అది- “మోహపాశాలుకోసి మోక్షమిచ్చే మందు, కారమె కంటగించని కడు 
చల్లని మందు, నూరని, కాచని యట్టి నున్ననిమందు వెలవెట్టికొనితే వల్లనిమందు, 
'వేరు వెల్లంకులు గూర్చనట్టి వెందువోన్గిమందు, గురుతైన రోగాలు గుణముచేసే 
మందు. దురితములు సపెడబాపే దొడ్తమందు. నిరతము బ్రహ్మాదులు నేరుపుతో 
"సేవించేమందు, నరకము సొరనట్టి నయమైన మందు" "-స్వామిగూడ గంభిరుడై నాండు 


26 తెలుగులో పదకవిత. 
(శ్రీరాగం గ్‌ ఖండచాపు 


“నిత్యాత్ముడై యుండి = నిత్యుడై వెలు గొందు 
సత్యాత్ము డ్రై యుండి జా సత్యమైతానుండు 
(పత్యక్షమై యుండి (బహ్మమైయండు -సనం 
స్తుత్యుడీ తిదవెంకటా ది విభుడూ'” 


“ఎమూ ర్రి లోకంబులెల్ల నేలెడు నాత( 
డేమూ ర్తి బహ్మాచులెల్ల వెదకెడు నాత( 
డేమూ ర్తి నిజమోక్షమియ్యజా లెడునాత( 
డేమూరర్తి లోకైక హితు(డూ 
యేమూ ర్తి నిజమూరర్తి నేమూర్తియును గాడు 
యేమూ ర్తి తై )మూర్రు లేకమైన యాత 
డేమూ ర్తి సర్వాత్ము డేమూ ర్తి పరమాత్ముం. 
డామూ ర్తి తిరువెంకటా(ది విభుడూ"" 


““ఏదెవు దేహమున నిన్నియు జన్మించె 
నేదేవు దేహమున నిన్నియును నణగె, మటీ 
యే దేవు విగహం బీ నకలమింతయును 
నేదేవు నేతంబులిన చం[దులూ= 
“యే దేవుడీ జీవులిన్నింటిలోనుండు 
నేదేవు చె తన్యమిన్నిటికి నాధార 
మేదేవుడవ్యక్కు (డే దేవుడద్వంద్వు 
డాదేవుడీ వెంకటా;[ది విభుండూ"” 


““ఏ వేల్పు పాదయుగ మిలయునాకాశంబు 
యేవేల్పు పాదమిశాంత౦బనంతం౦బు 
యేవేల్పు నిశ్వాన మిమహా మారుతం 
బేవేల్పు నిజదాను రీపణ్యులూ 


“పదకవితా పితామహు(డు -- అన్నమయ్య” 27 


““యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశ. 
డేవేల్చు భువనై క హితమనో భావకుడు 
యేవేల్పుకడు సూక్షు మే వేల్పుకడు ఘనము 
ఆ వేల్పు తిరువెంకటాదది విభుడూ” 


—_ మరల తాళ్లపాకకు వచ్చెను. మనసులో దిగులు. “అయ్యా ! తిరువేంగడవా ! 
నీ రూపమెట్టు పొడసూపేనో! నా భాగ్యమెట్లున్నదో! నాకే బుద్దియానతిచ్చేవో ! 
ధి 
కలిగిన నీ మాయయేగతిగడచేనో ! కోనేటిరాయా ! నాకెట్లాకెవసమయేవో ! నాజన్మ 
Md 
ఫలమెట్లున్నదో ! నన్నెట్లు పాయకుండేవో ! ్రీవెంక కుశా ! నిన్నెట్టు మెప్పించేనో | 
ఎట్లా నా కోరిక చెల్తీనో””-అని వాపోవును, 


“వెదకి భావించినచో గట్టిగా నంతర్యామి కరుణించును. ఇంటిలోని చీకే 
యిసే తప్పక చూచితే-వెంటనే కొంతవడికి వెలుగిచ్చును. అంటి కానరాని తన 
యాత్మ తప్పక చూచుకుంట-గొబ్బున గస్పించును. ఎందుకు గనింపదు ? మించి 
కఠినపు రాతిమోద కడవబెట్టితే-అంచెలదానే కుదురై నట్టు -పొంచి హరినామమే (వొద్దు- 
నాలుకతుదను-యెంచి తల(పదల(వ సుజ్ఞానమెందుకురాదు కక అడుగే ఒగి 
ముందు బెట్టిశే-యెక్కు చౌ కొండై నా వడి యెక్కుదుముగదా !--శ్రీవెంక శేశునిట్లు దిన 
దినమును 'పక్కనంగొలిచితే (బహ్మపద మెక్కకుందునా ౧9% _ అని యింతలోనే 
ధైర్యము. “అయ్యో ! నాకెక్కడి దై వము; అత(డు బిహ్మాండనాథుండు, నేనొక్కు 
మళకమును, నేను గోరునది యాతని (ప్రత్యక్షము, నక్కయెక్కడ నాకలోక మెక్కడ? 
ఆవటించి నే జేసిన యపరాధంబులు వేవేలు. కావుమంచు వేడుకొనుచున్నాను. ఇది కడు 
సాహనముగదా ! అతడు స్వతంత్రుడు. నేను మాయా పరతం(తు(డను, అతన్నిపై 
భ క్రిజేసి కనుటట ! ఎక్కడెక్కడికి? నేను మోసినది యేడుజేనెల శరీరము. అతడు 
విరాట్పురుషు,డు, నేనతని ధ్యానింతునట! ఏమి నవ్వులాట !. అతని చి_త్తమునాకు( 
దెలియదు. బయలకు మొఅబెట్టుచున్నాను. యెక్కడి కెక్కడ సంగతి ౧ *” _ అని-- 
యంతలోనే మరల నిరాశ యొక్కతెఅ, తనలోని కామాదులారలేదు. అవి కొత్త 
రూపమును గె గై కొనుచున్నవి. ““శ్రీహరీ ! నీవు నాకు లంచమిచ్చినచో సరి ! లేకున్న 
తుచ్చపు నీ చేతలన్నియు(జెప్పెదను సుమా! గొల్రెతల వాడలో. జీకటి తప్పు 
జేసినావు వెల్లి విరిగ రేపల్లెలో వెన్నలు ముచ్చిలించినావు. తల్లిబిడ్డల నొక్కవావిగ 
జేసికొన్నావు, పెడ్డమినువై. వై పుట్టి యాకలికి(జిన్న చేవల(దిన్నావు, నీనరి బావమటందికి 
బండి రొప్పినావు గాటపుటసుర కామినులతోడ( గల్లలాడినావు. ఈడు బెట్టికొని, 


28 తెలుగులో వదకవిత 


బోయెదాని యెంగిలిదిన్నావు. బలిచక్రవర్తి నిదిరిసినావు, శ్రీసతి పాదాలు నీమెడలో 
నంటగటి కొన్నావు. ఇవియన్నియు బె ట బెటెది'నని బెదరించుచున్నా (డు. 
లు యనా రు 


“ఓ రోరి వెంకశేశా ! నీవేమి తెలివిగలవాండవు. నీవునునావలెనే యొక వెజి 
వాడవు, — నిన్నొల్లని నరులనందణను వీరడివై మోయుచున్నావు( వెజ్జివి 
గాదా నీవు ? “*నారసేరు' తడవితే నాషేరంటావు వెల్టీవాడవుగావా ! బంటులై నవారి 
కెల్ల పరతం త్రుడవై వెంట వెంట తిరిగేవు. అంటి రెండు కుచేలుని టి 
మెచ్చేవు. వింటే మాకు నవ్వువచ్చీని ! పావనమై లోక మెల్ల (బదుకుడటంచు పేరులు 
వేవేలు సెట్తుకొన్నావు, (శ్రీవెంక టేశుడవై వేవేగ నెవ్వరీకై న వరములిచ్చేవు, ఓరి. 
వెల్తివాడా "అని హాస్యమాడు చున్నాడు, 


“నేనొక్కండ లేకుండితే నీ కృపకు బా(త్రమేది ? పూని నావల్లనే కీర్తిబొందేవు 
నీవు.'"-అని సవాలు చేయుచున్నాడు. 93 ల్‌ జ్య నన్నుగాచుట ధర్మమయ్యా! నీపొదము 
లకు మొక్కుచున్నాను. స్వామీ ! చేసిన పాపము చెప్పిన టోవునని=నా దోషము 
లన్నియు నెటి(గించు కొనుచున్నాను. నాపాపములకీ . నరకాలుచాలవు, నేనెత్తిన 
జన్మలు [వాయటకు వనములలోని తాటాకులుచాలవు. నా అనాదారపుటెంగిలిని షన 
పొవనము చేయజాలవు, స్వామి ! నేను నీ సూత్రపుగబతిమను,. నాగుణాలు తలచకు. 
నీగుణాలే తలచుకో ! తిరుమంత్రమేనన్ను దెచ్చి నీ సొమ్ముగాశేసినది. నీ వెత్తిన 
అభయహ స్తము మావంటి వారికొఅకేగదా! అయ్యో! పంచేంద్రియముల రాచ పెరు 
మేసితిని. pe పుజ్యములనే బిందె జిక్కినాను. సంసారమనే ఓదముపై నడచి-కూవపు 
జన్మముపాలై కూయుచున్నాడను. ఆసలనేటి పెద్ద అంగిటి see కో సేటి 
మాయవంటింటి కుందేలై నాను, చి త్తమనే బండారము కొల్లలాడి-కామాదులనే తలారు 
లకు జిక్కినాను. కాంతల మోహమనే కారడవిలోం జిక్కి, విజ్ఞాన మార్గమును దప్పి 

(ను నన్నెవ్వరుద్దరింతుర ని" తహతహలాడు చున్నాడు. 


“అబ్బా! యీ నరజన్మ మెంతచెడ్డది ! హీనదెసలబొంది యిట్రనుండుట కంటె- 
నానావిధులనున్న నాడెమేలుగదా ! అరుదై న క్రిమికీట కాదులందునబుట్టి పరిభవము లెల్త 
బడితిని, ఇరవై నచింత నా డింతలేదు. అయ్యో! యా నరజన్మమునకంటె నాడెమేలు; 
హేయజంతువుల యందుబుట్టి వలువేదనలనెల్ల బడితిని. కలిమియు లేమియు గన 
నేడెటింగి - నలగి తిరుగుటకంటె నాడెమేలు” అని నరజన్మము నసహ్యించుకొను 
చున్నాడు. ఈ విషయమునే (శ్రీమద్భాగవత మిట్లన్నది. 


“పదకవితా పిశతామహు.(డు __ అన్నమయ్యా" 290 


““యశృమూఢ తమోలో కే, యశ్చబుద్దేః పరంగతః 
తావుభొ సుఖమేధేతే, కి శ్నత్యంతరితో జనః” 


-- అన్నమయ్య వేదన, సె శోకముయొక్క వ్యాఖ్యానమే, “అబ్బా! ఈ జ్ఞానమెంత 
చెడ్డది. మతికం"టె వెలినున్న వరత చతురులౌటకంు జడుడొటమేలు” - అని 
నానా యాతనలతో దుఃఖములతో సుడిజుట్టుకొని పోవుచున్నాడు. 


“స్వామి! నీదయలేక యెవ్యరును దరింపలేరుు నేను నిన్ను కనుగొన 
లేదని _ నా'పె యెందుకుకినుక ? నిన్నెవ్వరు నిజముగా కనుగొనిరి 2 జటాయువునకు 
మోక్షమిచ్చితివి, హరునివిల్లు విరిచితివి, రాతికి (ప్రాణమిచ్చితివం పే - నిన్నువారు 
నమ్మిరా ! నరుడంటనాడిరి. సరయువులో వై కుంఠమును జూపితివి, పమ్మిమారుతికి 
(బ్రహ్మపట్టమిచ్చితివి, దుమ్ముగ రాక్షసుల కుత్తు మురు సేసితివి, నిన్నునమ్మిరా ! 
రాజవంటనిరి, విభీషణుని కెందును జెడని పట్టమిచ్చితివి, పరశురాముని గెలిచితివి, 
నమ్మిరా ఆనాటిజనులు ? “దశరథుని కొడుకేగదా !” _ అన్నారు. దేవా! ధర్మరాజు 
వంటివాడే - నిన్ను మజదివని [బమసెను. ఇంక - యెలుకతోడి వివేక మెవరికున్నది ? 
గరుడవాహనమెక్కి బాణునిచేతులు నరికి తిరిగితివి. నీవు దేవుండవని నమ్మరె రి. 
నరకాసురుని జంపి - నాతుల పదారువేల - వెరసి పెండ్రాడినది వివేకింపలేరై రి. బలు 
శంఖచ క్రములుపట్టి బాలకులదెచ్చి - తెలిపిన నమ్మరై రి, సొగసి విశ్వరూపముజూపి _ 
య |గపూజగొన  వెలయనీమహిమలు వివేకించరై రి, (పక్కన [దౌపదిగాచి = బహ్మాచే 
(మొక్కి-ంచికొని దిక్రై ,-న, నమ్మరె ని దేవుండవని; శ్రీ వెంక శేశా ! నేను తెలియలేదని 
నీకేమి కోపి” - మని తగవులాడు చున్నాడు. 


“ఏలమి హరిదాసు లేజాతి యెననేమి ? తలమేల ? కులమేల? తపమె 
కారణము, కాకమువల్ల, ఘనమైన యశ్వత్తము పుట్టదా ? గుల్రలో ముత్తెము జన్మింపదా ! 
విషలత, నిర్విషము బొడసూపదా ! మహానుభావు లెందుబుట్టిన నేమి ? చిడిపిరాళ్ళలో 
విలువైన వ|జములుబుట్టవా ? యీగలవలన తేనెగలుగదా 1 వెడగుపిల్లిమేన జవ్వాది. 
బుట్టదా ! ఊడివోని పుణ్యులెందుదయించిననేమి ? పంకములోబుట్టదా పరిమళపు 
కపటి ? పొాంకపుకీటములందు పట్టుబుట్టదా ! శ్రీ) వేంక టేశు గొలిచినదాసు లెందుబుట్లిన 
నేమి ?'” అని కులము నీసడించినాండు. 


శే0 తెలుగులో వదకవిత 


“భగవదపచారము - భాగవతాపచారము లేక - దేవతాంతరమును గొల్వక - 
ఆచార్యుని బగివాయనిదే _ పరమవైష్షవము, దురహంకారము - దుఃఖము సుఖమును 
బొరయక - |ప్రాకృతుల పొంతబోవక - దర్శనాభిమానాన ధర్మము వదలక, పరిశుద్ధి 
నుండేదే పరమవై స్తవము, ఊపాయాం తరములొలక - భక్తి చేపట్రియెపుడు తీర్ణ|ప్రసా 
దేచ్చతోడ శ్రీవెంక కేళనిలయుండె గతియని _ (పపత్తిగలుగు పే పరమవై స్లవి”-మని 
దిట్టముగా స్థిరీకరించి కొన్నాడు “పరమ వె ప్ప్షవాచార సంగతియే -_ సంధ్యా “వందన” 
మని - కర్మమార్గ్లముసపై మమత దొలగించి కొన్నాడు. ““స్వామో ! నా శకి పె నాకు 
నమ్మకములేదు. “శక్తిగలిగితే నీసరసదేవుండగానా ?” _ అని విన్నవించికొన్నాడు = 
“కర్మము కర్మమని యేల మభ్య పెమ్రైదవు. కర్మము = ధర్మము నీకల్పితములేగదా ! 
యెట్టునీకువలసిన - యేపనియైన నౌను” - అని మొండికి దిరిగినాండు. “నా అజ్ఞాన 
మెప్పుడు సహజమేగదా ! నాకు జ్ఞానము ఎట్టువచ్చు” - నని “నేను జ్ఞానియైననే 
నీవు రక్షుంతు” _ వను సిద్ధాంతమునకు దెబ్బగొట్టినాండు - “మనను నీయధీనము, 
మాటలు నీవాడేటివి, తనువు నీవు పుట్టించిన ధనమిది. నీపంపున దీనిని మోయు 
చున్నాను నేను నీవుచేసిన మానిసిని, వెలిసీవే, లోనీవే, వేడుకలెల్లానీవే* _ యనెడు 
ఉన్నత శిఖరము లెక్కినా-డు. “హరిదలచు పంచ మహాపాతకుడై. నా (బాహ్మ 
 చోతృము” - డనే గొవ్పరై ర్యము సేకరించుకొన్నాండు “శరణంటి, నేనిట్టి జన్మము 
లెల్ల చింతించ - నీనామము, భవహర మె యుండగను - అని నిశ్చింతగా ఎ గూరు 
చున్నాడు. _ఇకనేమున్నది ? - భావసంగతులకు పరవళశమె తొడవుి. ఆపారవశ్య 
ములో నాతనికి (శ్రీనివాసు డెన్నిసారులు దర్శనమిచ్చెనో ! అన్నమయ్య గడపినది 
షహావేదో నామమయమైన జీవితము. పొందినది సర్వోత్తమమైన ముక్తి, 


ఇతని కవిత్వమును గూర్చి - మాన్యులు (శ్రీ రాళవలి అనంతకృష్ణశర్మ గారిట 

వు ౧ దు ధాం 

న్నారు. “అసాధారణ భావన - న్వతం[త మధురధార - భావములలోని అసందిగ్ధ 
మైన ఆర్దవము - విషయవై విధ్యము అన్నమయ్య కవితలోని (పధానగుణములు”. 


(శ్రీకృష్తళర్మగారిలో సంయమన మెక్కూవ. కాని - అన్నమయ్య విషయములో 
నది కొంత యెక్కువై నదేమో! యనిపించును. వారితీర్చు నంగీకరించుచునే 
యీ విషయమున నాదికొంత చేర్చున్నది. తెనుగు పదములను జోడించుటలో దిక్కు 
నకు( గుడిచేయి యన్నమయ్య. భావనా (ప్రపంచములో విళ్ళంఖలముగా( దిరుగాడు 
నన్నమాచార్యులను దిక్కన్న తేరిగూడ చూడలేడు. అతనిచేతిలో భాష మైనమువలె 


పదకవితా పితామహుడు - అన్నమయ్య” 31 


వంగును. ఆకవి యొక్కొక్కభావ మొకొక్క- నందనవనము. అన్నమయ్యలో 
గవిత్వమును వెదకుట - సము[దమున కేతమెత్తుట; అది సర్వాంగీణమైన చక్కెర 
బొమ్మ; ఎక్కడ తీపుగానుండదు ? ఇక - నాతని సంగీతము; తాళ్ళపాకవారి రచనలు. 
అర్య = భావ (ప్రధానములు; త్యాగరాజువలె నాద = రచనా (పధానములుగావు; వారి 
రచనలకు సంగీతమల్పమైన యుపస్కారము; ఇతర భజన కీర్తనలలో నున్నంత 
సంగీత వాసన గూడ తాళ్ళపాక వారిలో దొరుకుట గష్టమే. వారి జాతీయములు - 
నానుడులు - అనేక (ప్రబంధములకు జీవనౌషధములు. ఒక్కొక్కసారి యొక్కాక్క 
గంధర్వుడు భూలోకమున నవతరించును. అన్నమయ్య యట్టి గంధర్వుడు. ఆజన్మలో 
నా గంధర్వుడు ము క్రినందెను. 


—— టి లాలా 


క్షేతయ్య పదకవిత 
బాలాంత్రపు రజనీకాంతరావు.- 


గురుపద్య విద్యకు ఆద్యుడు నన్నయభట్లారకుడు అయినట్టుగా తెలుగున 
పదకవితలో ఆద్యపట్టమునకు అర్హుడయిన ఆచార్యుడు పదకవితా పితామహుడని 
'పేరుకెక్కిన అన్నమయ్యయే, బహుళాంధ్రోకి మయ (ప్రవంచమును వాగనుశాసనుడై న 
నన్నయ వెలయింపగా. కుండలీందద్రుడయిన తిక్కనసోమయాజి తన్మహనీయ స్థితి: 
మూలమై నిలిచినట్టుగా, పదకవితా [ప్రపంచమును వెలయించినవాడు అన్నమయ్య్యకాగౌ.. 
తన్మయనీయస్థితి మూలమై నిలిచి, నిలబెట్టిన కామయాగ సోమయాజి కేతయ్య. 


అన్నమాచార్యులనాడు పదం అనేమాటను పాటకు వర్యాయపదంగానే వాడే. 
వారు. అది శృంగారపదం కావచ్చు, అధ్యాత్మపదం కావచ్చు. అయితే, అన్నమయ్య 
గాని ఆయన కుటుంబంలోని వాగ్గేయకారులై న కొడుకూ, మనుమలుగాన్హి తమ పదా 
లన్ని వేంకకేశ్వరాంకితములుగాను, వేంక కేశ్వరుడే నాయకుడుగాను రచించడం 
చేత, అవి అన్నీ భగవన్నాయకములూ భగవర్గుణ కీర్శనములూ కనుక, ఆ పదము 
లను సంకీర్తనములని కూడా అనేవారు. అన్నమాచార్యులు సంకీర్తన లక్షణములో 
ఆమూలా[గంగా వివరించినది సంకీర,నమునకూ పాటకూ పర్యాయవదంగా వాడిన 
పదముయొక. లక్షణమునే. అయితే క్షేత్రయ్య కాలంనాటికి “శృంగార రసమయ మై 
రాగతాళ నిబద్దమైన రచనకు “వదము” అను సంకేత నామము వాడుట సంగీత రసికుల 
సం[వదాయమై నది” క్షేత్రయ్యగారి నాయిక ఒకామె “పదము పాడగా వినేవో, చదరం. 
గమే చూచేవో” అని మువ్వగోపాలుని మురినినూ అడుగుతుంది - “ఏమనే వానతీరా” 
నే వదంళలో, ఇక్కడ పదం అంటే శృంగార పదమే. 


పదములు శృంగార వధూ 
మృదు మధుర మనోజ వాక్య మిశములె నన్‌ 

ల ఖా 8 యా 
విదితార [గా మ్యోకులు 

థి అణాల 

పదిలముగా పొంక మెరిగి పలుకగ జెల్లున్‌. 
పురుషోక్సి సంస్కృతంబును, 
తరుణీ వాక్యమున |ప్రాకృతము, నీచవధూ 


కేతయ్య పదకవిత తలి 


పరిభాష నితర భాషలు 
పరగిన క్రియ నుచిత భాష పదముల జెల్లున్‌ - 


అని అన్నమాచార్యులు తమ సంకీర్యన లక్షణంలో చెప్పినట్లుగానే తాళ్ళపాక 
వారి శృంగారపదాలలోను, అలాగే శేతయ్య పదాలలోనూ కూడా, శృంగారనాయిక ల 
ముద్దులొలుకు మాటలలో తేటతెల్లముగా అందరకు విన్నవెంటనే అర్థము తెలిసే 
(అనింద్యమయిన) (గామోోక్కులూ వాక్యాలూ కొల్లలుగా దొరుకుతాయి పురుషులకు 
ఊదా త్రమయిన సంస్కృతమూ, స్రీలకు ప్రాకృతమూ, ఇతరములైన నీచ వధూ 
పాత్రాదులకు వారివారి కుచితమైన భాషారీతులనూ వాడవలెనని రూపక లక్షణకారులు 
నిర్తేశించిన (వకారంగానే పదాలలోని పా(త్రోచితభావ ఉంటుంది. ఈ లక్షణం 
మూలాన్ని తేలే మరో ముఖ్యమెన విషయం ఏమం, నాటకములోని పాతల సంభా 
షణ సందర్భములే ఆ పాత్రలకుచితములై న భాషారీతులలో వారి సాత్వికాది భావాలను 
[ప్రదర్శించటానికి అనువయిన గేయ రచనలు వదములు అని. అందుచేత, 
గేయచ్చ్భందో నిబద్దమయిన పదములోని సాహిత్యమును రాగతాళములకు అనుగుణంగా 
పాడడమే కాకుండా, ఆంగిక విన్యాసం ద్వారా అభినయించడం కూడా ఆవశ్యకము 
అని స్పష్టపడుతుంది. 


పదకర్శ లయిన అన్న మాచార్యులూ, కేతయ్యా, తమ సంగీత, సాహిత్య 
నాట్య విద్యాదక్షతతో, కామతం[త, కావ్య, నాటక, అలంకార శాస్త్ర వై దుష్యంతో, 
అపారమైన జీవితానుభవ పురన్మృత మైన కళానిర్మాణ కౌశలంతో, తామెక్కడఉం టే 
అక్కడ పరిపూర్ణ సరస్వతీ మూర్తులై శిష్య (పశిష్యులతో నిత్యము గాన, నర్తన 
విద్యావివాద కళా (ప్రదర్శనలకు అధిష్టాన గురువులుగా అశేష గౌరవమర్యాదలు 
పొందిన అదృష్టవంతులుగా కానవస్తారు. 


కేతయ్య బాల్యంనాడు కృష్ణానదీ తీరంలో, ఆలయ మంటపాలతో, భకృజన 
సంకీ రన గోష్టులలో అన్నమాచార్యుల పదాలనూ, సిద్ధెం్యదుని నృత కలాపాలను, 
కమ తిర్టుల యక్షగాన తరంగాలను, దేవదాసీ లొకవంకా, కూచిపూడి వారొక 
వంకా నృత్యగానాభినయాలద్వారా (ప్రచారం చేస్తూండినప్పుడే ఆయన హృదయంలో 
వాగ్గేయకార, నాట్యాచార్యాంశ ములు మొలక త్తి ఉంటాయి, క్షేత్రయ్య వర్ధమానుడై న 
యువ విద్వాంసుడై న నాటికే, నారాయణతీర్చులూ, కొందరు కూచిపూడి భాగవత 
బృందములవారు తంజావూరుకు ఆముష్మిక సంతృప్తి ప్తికోసమో, ఐహిక రాజపోషణ 


(క) 


84 తెలుగులో వదకవిత 


కోసమో వెళ్ళినట్లు విన్నవాడై తానుకూడా కేతాటనమూ, నానారాజదర్శనమూ చేయ 
పూనుకొని సుమారు ౨౫ ఏళ వయస్సులో ఉన్నప్పుడు స్వదేశం విడిచి పర్యటనలు 
య 
చేస్తూ మనకు తెలిసినంతవరకు మొదట దర్శించిన రాజాస్థానం తంజావూరు రఘునాధ 
నాయకునిది. ఆ తర్వాత ఎన్ని రాజాసానాలకు వెళాడో, ఎన్ని కే(తాలు దర్శించాడో, 
(9 రా 
మొవ్వ వరదయ్యల్లా మువ్వగోపాల భ కయోగియెన కే(తజుడిగా మారి పేరు 
se) చ = Sy 
(పథ్యాతులు గడించాడు. 


అన్నమాచార్యులకు తరువాత రెండు శతాబ్దాలలోను నారాయణతీర్టులు, భదా 
చల రామదాసు, క్షేత్రయ్య - ఈ ముగ్గురి చేతులలోను మన సంగీతం మూడు మార్తా 
లను ్రొక్కింది నారాయణ తీర్థుల కృషిలో భగవత్‌ సంకీర్యనం (ప్రధానంగా ఆధాక్ట 
త్మిక బోధ ఆదర్శంగా ఊంచుకొని, శృంగారాన్ని బావచారికం చేనుకొని, ఒక పక్య- 
సాట్యాభినయ యుక్తములయిన యక్షగానములకు ఉపాంగమొతూ ఇంకోక పక్కా 

భజనవద్ధతి (ప్రాచుర్యానికి దారితీసింది. రామదాను కీర్తనలు భకి ,రన పరమావధిని 
సాధించి, పామర జనంకూడా భక మార్గాన తరింపగల భజనగోష్టుల వ్యాప్పికి కారణ 
మైనాయి. కేత్రయ్య మార్గం శృంగారాన్ని (ప్రధానంగా స్వీకరించి. ఆధ్యాత్మ బోధ 
అంతర్షర్భితంగా సాగుతూ, నాట్యానికీ అభినయానికీ ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది - 


సంగీత సంప్రదాయ |(ప్రదర్శనిలో సుబ్బరామ దీక్షితులు వ్రాసినట్లు క్షేత్రయ్య 
పదములలోని పల్లవి, అనుపల్లవి, చరణములతో [క్రమముగా రాగవృద్ధి ఎట్లు చేయ 
బడీనదో, ఒకే రాగమందలి వివిధ పదములలోని స్వరసంచారములు గమక భేదములు, 
అలంకారములు, పదము యొక్క భావమునకు అనుగుణముగా రసమును పోషించుటు 
ఎట్లుండునో, ఎన్ని భావ భేదములకు ఒక్క నంగీతానుభవము యెంత (పభావంతముగా 
నిరూపించునో వ్యక్కము కాగలదు. ఎత్తుగడ, తర్వాతినడక, స్వర నంచారములు, 
కూడికలు, పోకడలు, రాగము యొక. జీవకళను పదగమనములో చిప్పిల్ల జేయు 
చుండును కేత్రయ్య రాగస్వరూప చిత్రము అతి సుందరము. మనోహరము, అదివర 
కెవ్వరును రాగమున కిట్టి అందమును తీర్చి దిద్దిన వారులేరు. ఇట్టి రాగ రచన చేసి, 
రాగమునకు రన సిద్ధిని కల్పించి, రాగము యొక్క. సంపూర్ణ స్వరూపమును నిరూపించి, 
సంగీతములో రాగమునకు గల ఊన్నత స్థానమును నిర్ణయించి, కేత్రయ్య - తర్వాతి 
వాగ్గేయ కారులకు సంగీత వేత్తలకు మార్గదర్శకుడయినాడు. 


క్షే[తయ్య పదకవిత వచ్‌. 


వరదయ్య మొదట సంగీత, సాహిత్య. నాట్యాభినయాలంకారాది .. విద్యలను 
అభ్యసిస్తున్న రోజులలో తన సహపాఠియెన ఒక దేవదాసిని (పేమించినవాడు. ఆమె 
కూడ సామాన్య స్రీ కాదు. చక్కదనము, యౌవనము మాటలట్లుండ, కే(త్రయ్యను 
పదరచన చేయమని హెచ్చరించుచు, అతడు చెప్పే ముద్దు కవితను (వాయుచూ, 
ఆయా సందర్భములలో ఆ పదములను పాడగలుగుచు, ఆ కవితా రహస్యముల నెరిగి 
మెప్పింపగలది; ఆట పాటలలో నేర్పరి. 


కేదారగొళ _ ఆది. 


పిలువ నంపె నన్నీవేళ -_ (యేమ మోరగా నిపుడు 
చెలియ మువ్వగోపాలుడు క్‌ చిత్సము రంజిల్ల నేడు... 
విరిబోణిరో రమ్మని - విరుల జడను జుట్టి 
పరువమయిన నాటికి - పెడి యిదే ననుచు 
మరువకుమో మాట - మన కిద్దరి కీ పూట 

చెరకు విల్తుడే సాక్షి = చెలి యనిన నా సామి... 
ఎమ్మెకాడు నేను - నెనసిన చిన్ననాడే 

సమ్మితిగా నొకచోట - చదువుచుండగ 

పమ్మిన వేడుకతో - భామ నీవు (పొఢవై తే 
కమ్మవిలుుని కేశి _ కల సేమన్నది నిజమై... 
ఎలమావితోటలో = నింపొంద నొకనాడు 
యెలమి గొరిపూజ = సలుపుచుండగా 

అల మువ్వ గోపాలు - డగు వేంకేశుడు 
కలువలశయ్య పె - గలే స మన్నది నిజమె. 


“ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే* అను పదంలోను, “తరుణిరొ 
నే నందాక జీవము బట్టుక తాళియండేనమ్మా” అను పదంలోను _పేయసీ వరదయ్యల 
తొలి వలపునాటి విరహావస్థలు సూచితము లవుతున్నవి. 


వీరి యీ సాహచర్యమునా టికి కేతయ్య మువ్వగోపాలుని పె పదములు చెప్పి 
ఉండడు. ఆనాటికింకా *నూనశరుని పాటలు సొంపమిర పాడుకొనుచుి ఇష్టా 
విలాసంగా ఉండివుంటాడు. ఆమె గోపాలస్వామి ఆలయంలో న ర్లకి అయి. ఉండడం 
చేత. వీ రప్పుడపుడు ఆలయంవద్ద సమాగమాలు జరుపుతూ ఊండినప్పు డొకనాడు, 


36 తెలుగులో వదకవిత 





ఆమె ఆతనిని గోపాలస్వామి పె పదరచన చేయకూడదో! అని (ప్రబోధించి ఊండునన్‌, 
అత డందుకని దీక్షబూని ఆనందఖై రవి రాగంలో ఆదితాళంలో 


శ్రీపతి సుతు బారికి నే నోవలేక నిను వేడితే 
కోపాలా? మువ్వగోపాలా? 

ఏపొద్దు దానింటిలోనే కాపెయండి నీ నరస స 
ల్లాపాలా మువ్వగోపాలా ? 


అని మొట్ట మొదటి మువ్వగోపాల వదం = ఆ ము[దతో రచించాడు. (కము 
క్రమంగా యీ పదరచనవల్ల కలిగిన అలౌకికానంద పారవశ్యంచేత అతని ఆంతర్యం 
మారి, జీవితాంతంవరకూ గోపాలాంకితంగానే పదరచన చేస్తూ వచ్చాడు. 


ఇతడు దర్శించిన కేశాలు : 
ప ree eles 


కేత స్థలము వేలుపు పేరు రచించిన పద సంఖక్ట 








౧. మన్నార్లుడివద్ద నున్న మహాదేవ శ్వేత వరాహుడు 


పట్టము, వరహూరు ఆది వరాహుడు ౩ వదములు 
౨. చిదంబరం--అఆనాడుతిల్నె అనిపేరు. తిల్ల గోవిందరాజస్వామి క స 
౩. కడప వేంకటేశుడు షై = 
౪ కంచి వరదరాజస్వామి, చెవ్వంది 
లింగడు “౧౩,౬౯౬ 
౫. వేదారణ్యమా-వేదపురియో వేదనారాయణుడు. వేదపురి 
నిలయుడు ఆవ 6 
౬. హేమకూటము హేమా దదిస్వామి 
విజయనగరం వద్ద-తుంగభ (ద్ర ఒడ్డున విరూపాకత్షుడేమో ౧,౩ 
౭. యదుగిరి చెలువరాయడు ౧ 


(మైసూరులోనిదని ఒకరు, గుల్బర్షవద్ద 
నున్న యాదగిరి అని మరొకరు 
చెప్పినారు.) 


కతయ్య పదకవిత | 37 


రా. ఇనపురి-కడపజిల్లా ఇనం(బోలు ఇసపురిసామి ౨ పదములు 

చా, తిరుమల (క్రీవెంక కేసడు ళ 
౧౦. తిరువళ్లూరు - వీరరాఘవస్వామి | 
౧౧ (శ్రీరంగం ఢ్రీరంగేకుడు-రంగనా థుడు ౨ నన్‌ 
౧౨. మధుర మధురాపురీశుడు-సుందరేశుడు ౧ వదం 

౧౩, సత్యపురి-చిత్తూరుజిల్లాసత్య వీడు వాసుదేవుడు ౧» 


౧౪* పాలగిరి-_కర్న్నూలు తాలూకా చెన్నడు--చెన్న కేశవస్వామి ౧, 
౧౫. (శ్రీనాగశై లం--శ్రీశై లం మల్రికార్డునస్వామి ౧ ౩ 
౧౬. చలువ చక్కెరపురి-చ|క్ర్షపురం చలువ చక్కెరపురి నిలయుడు ౧ ,, 
౧౭. కోవళూరు కోవళూరు మువ్వగోపాలుడు ౧ 
రా ర 
౧౮. కదిరిగామం (లంకలోనిదని సాంబ 

మూర్తిగా రన్నారు, రాయలసీమ కందదేవుడు 

లోనిది కావచ్చు) 


99 


సుమారు ౧౮ పుణ్యక్షేేత్రములలో ఆయా వేల్పులను గురించి పదాలను రచించి 
నప్పటికీ, అన్నింటిలోనను ఆ వేల్పులకు మువ్వగోపాలునీతో అభేదం పాొటిందాడు 
శేతయ్య. గోపాలభకుుడై నా, శివకేశవాభేదం పాటించినవాడు, 


తాను విజయం చేసిన రాజాస్థానాలు, తాను రచించిన మొ త్రం పదముల సంఖ్య 
బేవగాంధారీ రాగపదంలో పేర్కొన్నాడు : 


వేడుకతో నడచుకొన్న విటరాయడే. .. 

ఏడు మూడు తరాలనుండి యెందునాగొని యెవతె 

కూడుకొని మువ్వగోపాలుడు కృప గల్లినా విభుడు... 
యధభులో తడుములేం/దుణు = మంచి బహుమానమొసగి 
యెదుట గూర్చుండుమని యెన్నిన యిమ్మ నెనే 

యిదిగో రెండువేల పదము లిపు డెంచుకొమ్మనిన 
చదురుమోదనే యన్న సామికి సంతోష మింతింత గాదె... 
ఆశమార తంజాపురి నెలకొన్న విజయరాఘవుని 

వెలయ మనుజుల వెంబడి వేగమె పొడగాంచి 


58 తెలుగులో వదకవిత 


“ఈ వ. చలువ చప్పరమున నుండగ చక్కగ వేయ పదముల 
పలుకరించుకోగానే = బహుమాన మిచ్చె నావేళ... 
బలవంతుడై. గోలకొండ పాదుషా బహుమాన మిచ్చి. 
తులసిమూ ర్హితో వాదు - తలచె నావేళ 
వెలయ మువ్వగోపాలుడు జ వెయ్యిన్నేనూరు వదములు 
నలువది దినములలోన నన్ను గలిసి వినిపించెనే. .. 


ఈ పదానికి రాగం యదుకుల కాంభోజి అనీ, దీనిపేరు - మేరు వదమనీ సంగీత 
సర్వార్థ సార సం[గహంలో ఉన్నది. మూడవ చరణంలో. గోలకొండ పాదుషా దగ్గర 
చెప్పినవి వెయ్యిన్నూరు అని సంగీత సం|పదాయ వ్రదర్శినిలోని పాఠం. ఈ పదము. 
లనుబట్టి కేత్రయ్య రచించిన పదముల మొత్తం సంఖ్య ౪౫౦౦ కాని, ౪౧౦౦ కాని 
అయి ఉంటుంది. 


వరదాంకిత వదాలు :_ 


కేత దై దె వతాంకిత ములుగా కేతయ చేసిన పదాలలో కంచిలోని వరదరాజును, 
గురించి ౧౩ పదాలు, కంచియందలి చెవంది లింగని గురించి ౨ వదాలు ఊన్నాయి. 
వరదరాజును చెవంది లింగడును ఒక్కడే దై వమయి ఉండవచ్చని (శ్రీ విస్సా అప్పా, 
రావుగారు అభి[ప్రాయపడినారు. పరమార్థంలో యిద్దరూ ఒకే దైవం తు 
వరదరాజు వై షవార్చితుడును, చెవంది లింగడు 3 వార్చితుడై న ఏ వకామేశ్వరుడో 
అయి ఊందురని శివ కేశవాభేదము వ్యంగ్యముగా చాటడానికని చక్కని దయగలదా 
అనే పదంలో. 


చక్కని దయగలదా యిది నీజాగా చెవందిలింగా 
యిక్కడికి వచ్చిన దెమో హెచ్చు కంచివరదా 
 చెలికాడ నిను చూడవచ్చితి చెవందిలింగా 
తెలిసె మా యింటికి రానిదేమో కంచివరదా... 
ఎవ్వడో యీ వడకింటిలో నవ్వేది చెవందిలింగ 
మువ్వగోపాలుడు గౌక మరెవ్యరు కంచివరద.. 


చెవందిలింగా, కంచివరదా అని నాయిక ఒక్కరినే సంబోధిస్తున్నట్లు రచించా 
డని మా అభి[పాయం, శివకేశవాదె దైవతం నిరూపిస్తూనే, యీ పదములో 'గోత్రస్థలనం” 


శ్షేతయ్య వదకవిత 39 


అనబడు కామశాస్త్ర లక్షణానికికూడ దృష్టాంతంగా నాయిక సంభాషణలో బాచిత్యభంగం 
లేకుండా ముగ్గురు నాయకుల పేరులు సంబోధింపజేశాడు. ఇదీ, యింకా యిలాటి వెన్నో 
దృష్టాంతాలు “క్ష తయ్యకు కామళాస్త్రంలోను, నాయికా నాయక మన సృత్వ చిత్రణము 
లోను కూలంకష మైన అనుభవమూ, "జ్ఞానమూ ఊన్నవని చాటుతాయి. 


కేదారగొళరాగంలో |వాసిన పదం _ వలవిలో. 
లా 


(పేమ కేశవరాయ - బెదరింపు కేమాయె = అని (ప్రారంభించి చిట్టచివర, 
మాలిమి (శ్రీ నాగశ్లైల మల్రికార్డున. మువ్వగోపాల - ఏలితివి నన్నీవేళ - మోదమలగ్ల 
శ్రీలోల, అని పూర్తిచేశాడు, ఈ పదంకూడ శివకేశవాదై షత తత్వ్వనిరూపకమే. 


కంచిదేవళంలో క్షేత్రయ పదరచనామగ్నుడై. ఊన్నప్పుడు జరిగిన ఒక అలౌకిక 
సంఘటన గురించి శ్రీ అనంతకృష్ణ శర్మగారు. వాశారు. 
ల్‌ ని 


ఒకనాడు కేత్రయ్య కంచి వరదరాజుల దేవళమందు రాతి పూజను దర్శించాడు. 
రాత్రి వరదునికి శయ్యాసనమును సమర్పించి అర్చకులు, భక్తులు, అమ్మవారి విగ్రహ 
మును ఆమె ఆలయమునుండి వరదరాజ దేవళమునకు తీసికొని విజయం చేయించి, 
తలుపులువేసి వెడలిపోయిరి. ఏ మూలనో చీకటిలో కంబమునకు చేరగిలబడి కన్నులు, 
మూసికొనియున్న యీ పదాల పిచ్చయ్య నెవ్వరును గమనింపలేదు. ఇతని యాంతర 
దృష్టి యంతయును క్రేశీమందిరంలోని అమ్మ, అయ్యల అలౌకిక శృంగార్గరసానుభవ 
భావనలో లీనమైయున్నది. తెల్లవారుజామున ఇతడు యోగనిద్ర మేల్కొని కన్నులు 
తెరవగా మెట్రనుండి దిగివచ్చుచున్నట్లు ఒకానొక స్త్రీవ్యక్సి కనిపించెనట. వెంటనే 
మోహనరాగములో యుంపతాళములో - 


“మగువ తన కేళికా మందిరము వెడలెన్‌ 
వగకాడ మా కంచివరద తెల్లవారె ననుచు... 
విడజారు గొజ్జంగి విరిదండ జడతోను 

కడు చిక్కుబడి పెనగు కంటసరితోను 
నిడుదకన్ను లదేరు నిదుర మబ్బులతోను 
తొడరి పదయుగమున తడబడెడు నడతోను. .. 
సొగసి సొగయని వలపు సొలపు జూపులతోను 
వగవగల ఘనసార వానసనలతోను 


40 తెలుగులో పదకవిత 


జిగిమించు కెమ్మోవి చిగురు కెంపులతోను 
సగము కుచముల విదియ చందురులతోను 
తరితీపు సేయ సమనురతి బడలికతోను 

జరత పావడ చెరగు జారై పటతోను 
యిరుగడల కై దండ లిచ్చు తరుణులతోను 
పరమాత్మ మువ్వగోపాల తెల్లవారె ననుచు”... 


అందమైన శబ్ద సంపదతో, మనోహరమైన భావ సన్నివేశములను సంఘటించి 
అన్నమాచార్యుడు శృంగారపద రచనలో తొలిదారులు తీర్చినవాడు. కేత్రయ్య శబ్ద 
సంపదను, భావ సన్ని వేశములను మరింత పోషించి, ఆ దారుల కిరు. పక్కలను నుందర 
పుష్పితోద్యానములను నాటిన తోటమాలివంటివాడు. ఇతని పదాలన్నీకూడా నాయికా 
నాయకులూ సఖులూ ఆయా సన్ని వేశాలలోసహజంగా సంభాషించుకొ నే శె లిలో సాగి 
పోతాయి. పాొ(త్రౌొచిత్యంకాన్కి కవితా శిల్పానికి కావలసిన రీవిగాని కొరవడదు; మారు 
మూల అచ్చతెనుగు మాటలుగాని పాండిత్య |ప్రకర్షకమైన సంస్కృత పదాలుగాని 
చౌరపడి అర్థాన్ని అయోమయం చెయ్యవు. అతని పా[త్రలు కూడా అతని సాహిత § 
. కళానంస్కృతులకు అనుగుణమైన ఉన్నత సంస్కారమునుకలిగి కనిపిస్తాయి. దీర్హము 
లైన నంస్కృతనమాసములను క్రి షప్రములై న తత్సమ పదములను కలుపక, ఎక్కువగా 
వ్యవహారంలో ఉండిన తత్సమపదాలు సర్వజన సామాన్యంగా అర్థమయెవి ఎన్ని 
కలిసినా శిప్పుల వాడుకలో ఊండి, తననాటి కవు లాదరించిన అటువంటి జానుతెనుగునే 
కేతయ్య తన పదాలలో వాడినాడు. 


పదాలలో క్షే[త్రయ్య వాడిన లోకో క్రులు కొన్ని = 


౧. అనుకో పనేమున్నది (వీ అరటాకుముల్లు సామ్యమై నందు కిప్పుడు. 
౨. కలిపోసిన నుట్టివంకలు చూచే వయ్యయో. 
౩. తోటకూర దొంగవలె తొలగిపోయేవాడవు. 
౪. సామాడి జోగివలె పోయెనా బతుకు. 
౫. బావిలోని నీరు వెల్లువ పొయ్యోనటవే. 
౬. పదరివానికి నీకు బోయవగలవలెనే యుండెనే. 
౭ నే నొకటి తలచితే దైవ మొకటి తలచినందుకు. 


చే(త్రయ్య పదకవిత 41 


“ర వలపు సీగ్గరుగదు. 

౯. ఇంట గెలిచి రచ్చ గెలువవలెను. 

౧౦. ఏరు గడిచితేపుట్టివానిశే పొమ్మన్నమాట నిజమాయె. 

౧౧. పెడిచేతికి వచ్చినదే చాలునటవే. 
'౧౨. చేత కాసులేదు గాని చేసెగలే. 

౧౩. ఊరికి పోయిన మగడు ఊట్లిపడట్లు వచ్చి. 

ఎ" ఉట 
౧౪. ఇతడి సొమ్ములు హెచ్చైన బంగార మౌన, చలి వడగండ్లు ముత్య మౌన. 


అలంకారశాస్త్రమూ. నాట్యశాస్త్ర్రమూ పరస్పరము అవినాభావసంబంధం కలిగి 
ఊంటాయి. అలంకార శాస్త్రంలో చెప్పిన నాయికా నాయక లక్షణాలకు అనుగుణంగా 
వేషధారణచేసి నర్నకులు పదాలను పొడుతూ ఆయా సన్నివేశాల ననుసరించి, 
ఆయా హావభావ విలానములను వాటికి నిర్దేశింపబడిన పహస్తము[ద్రలతోను, ముఖా 
ద్యంగ విన్యాసములతోను అభినయించి, _పేక్షకులకు రసన్ఫురణ కలిగిస్తారు. కూచి 
పూడిలోను, తంజావూరులోను క్షేతయ కాలమున ఉండిన భాగవత మేళములవారు 
ఆతనివద్ద పదములను నేర్చుకొని నాట్య(ప్రదర్శనము లిస్తూండేవారు. నటులూ, గాయ 
కులూ, కవి పండితాది (పేక్షకులూ కూడా ఆ పదాలలో భావౌన్నత్యమూ, అనుభవ 
గాంభీర్యమూ పరిపూర్ణంగా (గ్రహింపగల్షినప్పుడే ఆనాడు సభామర్యాద లభించేది 


సంగీత రచన :. 


రస నిర్వహణమునకు కావలసిన అంగ నిరూసణములో సుకుమారమయిన 
బేదాలను కల్పించడమూ, వాటిని చిత్రించడానికి కావలసిన మాటలహొందికా, సంగీత 
రచనా క్షేేత్రయ్యసొమ్ము. మాటలలోని భావాలకు అనుగుణమయిన రాగవిన్యాసమూ, 
రాగస్వరూపాన్ని పరిపూర్ణంగా స్ఫురింవజేసే మాటల కూర్పూ ఇతనికి తోడ్చడినట్లు 
వేరేవాగ్గేయకారునికీ సహాయపడలేదు. రాగములందు భావో(దేకం కలిగింపగల స్వర 
సంగతులు తెలిసిన [ప్రొఢుడు కనుక దానికి తగిన సాహిత్యం అ్యపయత్నంగా రాగ 
భావంలోని ఆవేశంతో కలిసి "పెకీ తీగలు సాగి, పూవులు పూచింది. ఆయా రసభావాల 
త్మీవతలోని వ్యత్యాసాలు, ఆ వ్యత్యాసాలకు అనుసరించిన రాగవై విధ్య ప్రయోగ 
జ్ఞానమూ తెలిసిన అతని పాండిత్యం అతి నిశితమూ, అతి నుకుమారమూ. కరుణ 
రసంలో బాహ్యమా[తమైన దుఃఖమూ, ఉపశమించుకోగల దుఃఖమూ, దుర్భరమైన 


ఠి 


42 తెలుగులో వదకవిత 


దుఃఖమూ, హృదయవిదారక మై బావురుమనే విలావంతో కూడిన దుఃఖమూ, ఈ వివిధ: 
దుకిఖావస్థలుగల పదాలకు ముఖారి, ఘంటా, నాదనామ క్రియ, పున్నాగవరాళి, కాంభోజి 
వంటి రాగాలను గాక కరాటకకాఫి, నవరోజు వంటి రాగాలనుకూడ బహుసూక్ష్మ 
(పయోగాలతో వాడి, షు. రయుల్లుమనిపించ గలిగిన మహిళిల్చి, ఇతని (పతి పదంలోను. 
రాగభావం మోగడవలె యని తెరకట్టి ఆభ్చాదించి ఉంటుందని విద్వాంసుల అభి|పాయం. 
ఒక పదము పూర్తిగా పొడునప్పటికి దానికి జతపరచిన రాగము పూర్తిగా అన్ని 
గతులు [పసృత మవుతవి. 


సుమారు ౩౦౦ కేతయ్య పదాలలో ౧౪౦ (తిపుటతాళంలోను ౧౧౮ అదితాళం: 
లోను, ౫౯ చాపులోను, ౨౪ ఆటతాళం, ౨౨ జంపి, ౧౩ రూపకం, ౨ మధ్య, 
౧ మి|్రో ౧ ఏక తాళంలోమ నడిచాయి. 


వదం అని క్షేత్రయ్య కాలంనుంచీ స్థిరపడిపోయిన గేయరచన ప్రధానంగా 
అభినయాని కోసమనీ, ఇందులో అడుగుల చిందుకు అవకాశము తక్కువని, లయ 
చూపడానికి ముంగాలితోనో పాదాల కదలికలలో లేచేటప్పుడు కూర్చుండేటప్పుడూ తగు. 
మాత్రంగా గడ్జెల్యమోత ఊంటుందని (గ్రహించాలి. అన్ని తాళాలలోను త్రిపుట, అది,. 
చాపు, ఈ విధమైన (ప్రదర్శనకు ఎక్కువ అనువై నవి. అందుకే |త్రిపుటలో ఎక్కువ 
పదాలున్నాయి. 


రసవంతమైన సంగీత నాటకంలో అత్యంత రసశిఖరాలను అందిచ్చే నాటకీయ. 
సంఘటనలు ఇతివృతృ ముగా ఆ నాటక నాయికా నాయకులు దూతికాదులు, ననంగీత 
ముగా ననాట్యముగా పలికే నాటక నంభాషణలే - ఈ వదాలు అని మనం గుర్తుంచు. 
కోవాలి. 


తాళ్ళపాక వారి నాడు [ప్రచారంలో ఉండిన - పాడి, సామంతము, ఆబాలి,. 
అమరసింధు, రాయగొాళ, కొండమలహారి, హిజ్జజ, గుజ్జరి, తెలుగుకాంభోజి, సాళంగం,. 
ముఖారి, వంతు వంటి అవూర్వరాగాలు క్షే[త్రయ్యనాటికి అంతరించి పోయాయి. అన్నమా 
వార్యులు వాడిన -- అహిరి, కాంభోజి, కేదారగౌళ, ధన్యాసి, భైరవి, మధ్యమావతి, 
ముకాారి, రామ[క్రియ లేక పంతువరాళి, శంకరాభరణం, సావేరి, సౌరాష్ట్ర రాగాలను. 
కత్రయ్య కూడా (పయోగించాడు. 


దొరికిన ౩౦౦ (పె చిలుకు పదాలలోను కేతయ్య సుమారు ౪౦ రాగాలను. 
వాడినాడు. రాగానికి ఒక్కొక్క పదమే రచించిన వదాల రాగాలు వసంత భె రవి. 


కేతయ్య వపదకవిత 43 


వరాళి, ఖండె, గొళిపంతు, గొర్కి కేదార ఇవన్నీ [పాచీనరాగాలే. ఇవిగాక, మిగిలిన 
పదాలకు వాడిన ౩౨ రాగాలు కేతయ్య నాడు బహుళ |పచారంలో ఊండిన ర క్రిరాగాలు: 
నేటికీ ప్రచారంలో ఉంటున్నాయి. వీటిలో శృంగార రసానికి జీవగ్యరయైన కాంభోజిలో 
౩౭ పదాలు, ముఖారి, భె రవి, కళ్యాణి రాగాలలో ఒకొక్క రాగంలో ఇరవై. రెండేసి. 
పదాలు రచించినట్లు కనబడుతుంది; మిగిలినవి - సావేరి, తోడి, కేదారగాళ, పంతు 
వరాళి, ఘంటారవం, మోహన, యదుకుల కాంభోజి, బిళహరి, ఆనందభై రవి, మధ్య 
మావతి, శంకరాభరణం, ఆహిరి, ఉసేని, పున్నాగవరాళి, సౌరాష్ట్ర, బేగడ, నవరోజు,. 
సైంధవి, నీలాంబరి, కన్నడ, ధన్యాసి, నురట, అఠాణ, కాప్కీ అసావేరి, సారంగ, 
(శ్రీ, మారువ, నాదనామ[కియ రాగాలు. 


విరహోత్క_ంఠిత నాయికగాగల దాదాపు ౧౬ పదాలలో _ కాంభోజి, అసావేరి, 
శహన, తోడి, అహిరి, భైరవి, నాదనామకియ, కళ్యాణి, హుసేని, కాపిరాగాలను 
వాడినాడు. విప్రలబ్ధనాయికగా గల ౭ పదాలలో సావేరి, ముఖారి, అఠాణ, సారంగ, గౌ? 
పంతు, ఘంటా రాగాలను వాడినాడు. కలహాంతరితనాయికగా గల ౧౦ వదాలలో 
ఘంటా, కాంభోజి, పున్నాగవరాళి, కానడ సావేరి, మారువ, గౌళివంతు, వరాళి, వసంత 
భైరవి, ఖండిత నాయికాపదాలు ౧౨ లో - మోహన, పున్నాగవరాళి, సావేరి, భై రవి, 
ముఖారి, _సెంధవి, నురటి, హుసేని, కళ్యాణి రాగాలను వాడినాడు. 


స్వాధీనపతిక పదాలలో ముఖారి, దేవగాంధారి, వరాళి, మధ్యమావతి అఠాణ- 
(పోషితపతిక పదాలలో ఆనందథై రవి, ముఖారి, యదుకుల కాంభోజి, ఆహిరి 
కాంభోజి రాగాలను వాడినాడు. 


aa 


పదరచనలో క్షేత్రయ్య తర్వాతి వాగ్గేయకారులలో ఎందరికో మార్గదర్శియైనాడు. 
వారిలో ముఖ్యులు, అధ్యాత్మరామాయణ కర్త మునిపల్లె సు(బహ్మణ్యకవి, కార్వేటినగర 
వాస్తవ్యుడు, విద్యాధికారి అయిన సారంగపాణి, మూవనల్లూరిలోని సభాపతి అయ్య 
సేరు తెలియని పరిమళరంగ పదకర్ష, యువరంగడు మొదలై. నవారు (పసిద్దులు. 


ar అ 


త్యాగరాజు - పదములు 
నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. 


సంగీత లక్షణ [గంథములయిన సంగీతరత్నాకరము మొదలగు (గ్రంథముల 
యందు (ప్రత్యేకమయిన (ప్రబంధ (ప్రకరణమున (ప్రబంధమును గూర్చి వివరింపబడి 
యున్నది. మనకు (ప్రస్తుతం వినవచ్చు గేయములన్నియ (ప్రబంధజాతికి చెందినవే 


అందు ముఖ్యముగా (పబంధమునకు స్వరము, బిరుదము, పదము, తేనకము, 
పాటము, తాళము అను ఆరు అంగములు కలవని నిరూపింవబడినది. ఈ ఆరింటిలో 
స్వరతాళములను వివరింప బనిలేదు. నాయకుని శౌర్య ధై ర్యసాహనములు సంబోధన 
రూపములో కూర్చినది బిరుదము. తదరిన తేన అను శబ్రములతో కూర్చినది తేనకము. 
తక తన మొదలయిన మృదంగాది ళబ్దములతో కూర్చినది పాటము. నాయకుని గుణ 
వర్తనము కేవల నంబోధన మాత్రముగానే కాక ను ప్రిజంతవదములతో [కియాకారక 
సంబంధముతో సంపూర్త వాక్యముగ కూర్చుబిడినది పదము. 


ఎకతావతా అష్టపదులు, అన్నమాచార్య రచనలు, క్షేత్రయ్య రచనలు, రామదాన 
గేయములు, త్యాగరాజ రచనములు, ఇంకా తదితర వాగ్గేయకారుల రచనములన్నియు 
వదములే. సారంగపాణి పదములని, పురందరదాను పదములను త్యాగరాజకృతులని, 
దీక్షితార్‌ కృతులని, రామదాసుకీ _ర్తనలని, వ్యవహరిస్తూ ఉంటారు. శాస్త్ర దృష్టితో 
చూ స్తే ఇవిఅన్నియు పదములే, "కవికుల గురువగు కాళిదానుని మేఘ దూతంలో 
“మర్ల (్రాంకం విరచితపదం గేయ ముగ్గాతుకామా” అని యున్నది. అలకా 
నగరంలో నున్న యక్షీణి తన (ప్రియడయిన. యక్షుని గో(త్రనామములతో వదములను 
కూర్చి గేయము పాడగోరినదట. కనుక న్వరతాళములతో నాయకుని గుణవర్ణనాదులు 
హర్చిన గేయము పదము అనే సూచన కాళిదాసునాటికే యన్నట్టున్నది. 


వదమనే వ్యవహారము రానురాను సామాన్య జనంలోకూడ ఏర్పడినది. (గామ్య 
జనంలోకూడ “ఒక పదంపాతు అంటూ ఉంటారు. పల్లీయలు పాడుకునే పాటలను 
“పలెవదాలు” ఆంటారు. నేడు సంగీత (వపంచంలో సంగీతసభలలో సంగీత 
విద్వాంనుడు పాడే రచనలలో వర్ణము తిల్లాన, మినహాయి స్తే ఎ తక్కిన అన్నిరచనములు 


క్యాగరా జు _- పదములు 45 


పదములే, మరేమిలేదు (ప్రబంధమునకు ఇతర అవయవములయిన తేనకపాట స్వరము 
లతోకాక రచనమంతయు పదములతోనే నిబంధింపబడినది పదము. నేడు రూఢ 
మయిన వ్యవహారం ఒక విధంగా కొనసాగినా త్యాగయ్యపదములు, క్షేత్రయ్య 
కృతులు, పురందరదాసు గేయములు అని వ్యవహరి స్తే వచ్చే అనర్హమేమియులేదు. 
కృతి అంటే చేత, గేయము అంటే పాడదగినది, పదమం"ే వదభూయిస్ట మయినది. 
ఈ లక్షణములు ప్రతి రచనమందు పట్టిన కారణంచేత ఇన్నివిధాలుగానూ 'వ్యవహరింవ 
వచ్చును. కాని శాస్ర్రదృష్టి నవలంబి స్తే పైవి అన్నియు పదములే అనాలి. ఇట్టి పద 
కర్తలలో త్యాగరాజును గూర్చినది నా (ప్రస్తుత వక్రవ్యాంశము. 


చరి |త్ర 


త్యాగరాజు తిరువారూరులో రామబహ్మ దంపతులకు కనిష్ట పుత్రుడుగా 1767 
సంవత్సరంలో జన్మించుట జరిగినది. అజన్మసంస్కారము గలవ్య క్తి త తాపి. 
తండి, తాత విద్వాంసులు, తాతగారయిన గిరిరాజకవి కొన్ని యక్షగాన [వ్రబింధములు. 
చేసినట్లు (ప్రతీతి. కాని నేడు అవి మన కుపలబ్దములుకావు. తం|డిగారయిన రామ 
[బహ్మంగారి వద్దనుంచి త్యాగయ్యగారు రామభ క్రీ (ప్రపత్తు తులు పుణికి పుచ్చుకొన్నాడు. 
తం|డిగారితో తిరువయ్యారు చేరుకోవటం, సంస్కృృతాం[ధ విద్యాభ్యాసము, ఉపనయ 
నము, వేదాభ్యానము, తంజావూరు ళొంకఠి వేంకటరమణయ్యగారి వద్ద సంగీత విద్యా 
భ్యాసము, వివాహము ఇవి అన్నియు యధా[క్రమంగా యరధాకాలంగా జరిగిపోయినవి. 
తరువాత సంగీతాన్ని గూర్చి ఎక్కువగా మథనపడుట, రామకృష్ణానంద యోగివద్ద 
రామనారదమం[తాలు ఉపదేశం పొందుట, నారద (ప్రత్యక్షమై స్వరార్హవం (గ్రహించుట, 
రామ సాక్షాత్కారము పొందుట, రాజాహ్వాన తిరస్కారము, విగ్రహ(ప్రా ప్తి, తీర్చ 
యా(శత్రాగమనము, ఆపతన్న్యాన స్వీకారము, సిద్ది, ఇవి చరిశ్రాంశములు. మన 
మిప్పుడు ముచ్చటించుకొనవలసినవి ఆయన కృతులలోని భ_క్తిభావములు, కృతిరచనా 
శిల్పము, సాహిత్యభావములు మొదలగు విశేషములు. 


త్యాగరాజు సంగీత విద్వాంసుడా ? 


అసలు త్యాగరాజు వట్టి షప. మాటలు. మాత్రమే వ్రాసిపెట్టి పెట్టితే వాటికి 
దాకీణాత సంగీత విద్వాంసు "లెవరో అనంతరము స్వరఫణితి కూర్చి పెట్టి యుండ 
వచ్చుననే ఊహ నేడు చాలామందిలో కనిపి స్తున్నది. వీరిలో రెండురకా ల వారున్నారు. 


46 తెలుగులో పదక విత 


త్యాగరాజుగారు చాల తక్కువ సంగీత ఫణితితో పాడుకొంట వాటికి మంచి విశేష 
సంగీతాన్ని దాక్షిణాత్యులు కల్పించుకొని పాడుకొన్నారు అని కొందరి భావము. 
'త్యాగరాజుగారు ఏదో అద్భుతము అనిర్వాచ్యము అయిన పద్దతిలో పాడితే [క్రమంగా 
ఆ పద్దతి కీణించిపోయి నేటికి గాయకుల శ క్యనుసారంగా సళపమాకెకి మిగిలిన 
దని కొందరి భావము. ఇది (పధానముగా సాహిత్యం వినుటలో భక్తిశ్రద్ధలు చూపే 
వారి భావము. ఈ విషయాలు అవగాహన చేసుకోవాలంటే ముందు త్యాగయ్య గారు 
సంగీతమర్మ్శ్మములు తెలిసిన వ్య క్రియా! కాదా ? అని విచారింపవలసి ఉంటుంది 


“రజతగిరీకుడు నగజకు తెలుపు 
స్వరార్షవ మర్మములు విజయముగల 
త్యాగరాజుకెరుకే విశ్వసించి తెలునుకో 
ఓ మనసా | _స్వరరాగసుధారనయతభ క్తి 
స్వర్తాప వర్శమురా (కోంకొరాఖర్‌ & కతి) 
అని త్యాగయ్యగారే తమ కృతిలో చెప్పియుండుటచేత ఆయనకు స్వరముల 
యెలుక యుండినట్లు సంగీత జ్ఞాన సముపార్షనంలో తనకు విజయము చేకూరినట్టు 
మనము విశ్వసింప వభభయందిన కళే పెక్కు కృతులలో ఆయన సంగీత 


శా స్రజ్ఞానము, సంగీత సంబంధి వివిధ భావనములు మనకు (ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. 
జర తాటక సంగీత రత్నాకరంలోని కృత్యాది శ్లోకపు నాల్గవ పాదము. 


“వందే నాదతనుం తముద్దురజగర్గీతం ముదే శంకరం” 
ఇదే భావముగల త్యాగయ్యగారి కృతి 
“నాదతను మనిశం శంకరం నమామిమే 

మనసా శిరసా” (బిత్తరి ంజుని కోలీ) 
'సంగీతర త్నాకరం “నా దోపాసయా దేవా (బహ్మావిష్షు మ హేశ్వరాః 
భవంత్యుపాసితా నూనం యస్యా చేతే తదాత్మకాః” 
త్యాగయ్యగారి కృతి ““నాదోపాననచే శంకర 
నారాయణ విధులు వెలసిరి ఓమనసా" బో గడ 


ఇస్తే “శోభిల్లు న_ప్పన్వర సుందరుల భజింపుమనసా”” 


త్యాగరాజు = పదములు 


47 


“పాణానిల సంయోగవలన [పణవనాదము 
సప్తస్వరములై పరగి” వంటి కృతులు 


త్యాగయ్యగారి సంగీతశాస్త్ర పాండితిని ప్రకటిస్తాయి. ఇంకొక విశేషము పెన 
నుదహరించిన కృతులలో శాస్త్ర విషయము నించుక స్పృశించి స్వానుభూతిని కూడా 


వ్యక్త కం చేస్తారాయన. ఇంకొక ముఖ్యోదాహరణము. 
“నాదసుధారసం బిలను నరాకృతాయెరా మనస 
స్వరము లారునొక గంటలు వరరాగము 
కోదండము - తురనయదేశ్యము (తిగుణము 
నిరతగతి శరములురా”" (అరభి క్ఫ్‌కి) 


అని తన యపాస్యదె వమగు రామునకు సంగీతమునకు అభేదపతిపతి 
ర ద 
కల్పించుకొన్నారు త్యాగయ్యగారు. 


నాద సుధారసము (సంగీతము) నరాకృతి (రామాకృతి) జెందినది. రామ 
శోదండము రాగమయినది. సప్తస్వరములు దానికున్న ఏడుగంట లయినవి, రాముని 
1తిగుణములు లేక కోదండమున కున్న త్రిగుణములు (మూడు తాళ్ళు) సంగీతమున 
కున్న తురనయదేశ్యమార్షము లయినవి. కోదండము నుండి వెలువడు శరములు 
రాగముయొక్క_ నిరతగమనముగా రూపొందినవి. ఇదియొక అపూర్వభావనము. 
*అపారే కావ్యసంసారే కవిరేవ (పజాపతిళి'. 


“సొగసుగా మృదంగ తాళము జత గూర్చినిను 
చొక్కజేయు ధీరుడెవ్వడో — 
యతి విశ్రమ సద్భక్తి విరతి (దాకారస నవరస 
యుతకృతిచే భజియించేయు క్రి” (రంజని కృతి) 


మృదంగ తాళములను జతగూర్చి ఆత్మచొక్కుసట్టు గానము చేయవలెనను 
ఆకాంక్ష తెలుపుచు కృతి ఎట్టుండవలెనో కూడ త్యాగయ్యగారు నిర్దెశించిరి. యతివిశ్రమ 
యుక్త ౧గా సద్భక్తి క (దాకాపాకమువలె బహిరంతన్సుర ద్రసంగా నవరస 
తుందిలంగా కృతి ఊండవలెనను ఆదర్శము త్యాగయ్యగారిది అనే విషయాన్ని చెప్పక 
చెప్పుచున్నది పెకృతి. ఇట్టివే ఆయన సంగతజ్ఞానమునకు ఎన్నో నిదర్శనము 
లున్నవి. (గ్రంథవిస్తర భీతిచే నింతవర కే చాలును. సంగీతజ్ఞానము, కల్పన, (ప్రతిభ, 


48 తెలుగులో పదకవి త 


భావన, అనుభూతి మొదలగు ఎన్నోవిశేషములు ఆయనకు దైవదత్తములు. అవి 
(ప్రవాహడూపములై. త్యాగయ్యగారి ముఖమునుండి జాలువారినవే ఆయన పదములు 
-కృతులు, కాని కొంతమంది ఊహించినట్లు ఆయన కేవల మాతుకారుడుకాడు. ఆయ 
నకు ఆ అవసరములేదు. మీదు మిక్కిలి ఊత్తమ వాగ్గేయకారుడు. 


ముత్తెపుసరుల పోహళింపు 


సహజంగా త్యాగయ్యగారి కృతు లాపాతమధురములు. సాహిత్యభావము లొక్షొక 
చోట ఏమంత విశిష్టములుకాక సామాన్యముగనే యుండియును న్వరసాహిత్యముల. 
ఐక్యము సామరస్యము కలిగి వినువారిని రసమార్షమున పయనింపజేయును. 

ఊదా॥ “రామా నిన్నేనమ్మినాను నిజముగ సీతారామ” (వుసేని కతి) 

ఇందు మననము చేయవలసిన భావమేమున్నది ? అయినను ఆ నివేదనము 
నహజముగానుండి నాదసుధచేత తనివి గొలుపును. ఇస్తే 

“ఏల నీదయరాదు - పరాకుజేసే వేలసమయముగాదు” (అఠాణ కతి) 

ఇది పలవి. దీని ఎతుగడ రాగభావదృష్ష్ణ్యారంజకము. ఆద్యంత్య[పాసలతో 
లా చ వ 
(గహవిరామములతో ముచ్చటగొలుపును. దీని అనుపల్లవి పొసగి ముత్తెపునరుల్‌ 
హోహళించినట్టుండును. పల్లవి కొంచెం విలంబంగానుండి అకార |ప్రచురంగా నుంశకే 
అనుపల్లవి పద బాహుళ్యంతో మధ్యలయలోనున్నది. అను వల్లవి (ప్రారంభంనుంచి 


చక్కని రాగ|పవాహంలో వచ్చి వచ్చి అనుపల్లవి అంత్య భాగము పల్లవి ఆదిభాగము 
oe వ్‌ 
కెంకటేన్‌ కలుపుటలో చక్కని శల్పజ్ఞ తకావాలి. దానికిది తార్కాణ. 


“బాల ! కనకమయచేల ! నుజనవరి 
పాల! శ్రీరమాలోల ! విధృతళర 
జాల ! శుభద కరుణాలవాల! ఘన 
నీల ! నవ్యవనమాలికాభరణ ! ॥ఏల నీదయరాదు॥ 
ఇస్తే “మారుబల్కకున్నా వేమిరా”” ““చలమేలరా సాకేతరామాి” “ఎంతవేడు 
కొందు రాఘవా” మొదలయిన కృతులెన్నో కృ [తిమత్వం లేక సహజమయిన ఆత్మీ 
యతతో రామునితో ముఖాముఖిగా మాటలాడి నట్టుండి తన్మయత కలిగించును. 


త్యాగరాజ - పదములు 49 
వాల్మికి రామాయణ [వభావము 


రాముడు తన దైవము, ఆ దైవమును తనకు ముక్తిపసాదింపుమని వేడు 
కొనుట్క గుణములు వర్తించుట మాత్రమేకాదు. “త్యాగరాజ మనోహంసము రామతీర్థము 
ద్వారా (తీర్హమనగా రేవు) రామాయణకావ్య సరోవరమున మున్కలాడును. ఆ అను 
భూతిని కృతులద్వారా మన కందించుటలో మనమును ఆ సరన్సున నీదులాడుదుము. 


“అలకలల్ల లాడగగని ఆ రాణ్యుని ఎటుపొంగెనొ 
చెలువుమోరగను మారీచుని మదమణచే వేళ 
ముని కనుసైగదెలిసి శివధనువును విరిచే సమయ 
మున త్యాగరాజవినుతుని మోమున ర జిల్లు ” (అలకలు) 
(మధ్యమావతి క్యోతి) 


అని తాను విశ్వామితుడై. పొంగిపోతారు త్యాగయ్యగారు 
ఇటీ “ఎంతనినే వరింతు శబరీ భాగ్యము". (ముఖారి కతి) 
రా. £3 ' 


రామదర్శన లాలసయె కనులార రామునిసేవించి కమ్మని ఫలము లొనగి తనువు 
పులకరింప పాదములకు (మొక్కి. పునరావృత్సి రహితమగు పదమును బొందుట తాను 
సాక్షాత్కరింప జేసుకొని ఆద్భృశ్యమంతయు మన కన్నుల ముందుంచును. కొన్ని 
తావులలో రామాయణార్థమును మనస్సున నుంచుకొని ఆ అర్ధమును కొంత గంభీ 
రముగా చెలువరించును. 


“సీతాపతే నామనసున - సిద్దాంతమని యున్నానురా 
వాతాత్మజాదుల చెంతనే - వరించిననీ వలుకులెల 
వ యం 
(పేమజూపినా పె సెద్దమనసుజేసి జా నీమహిమలెల్ల నిండారజూపి 
ఈమహిని భయమేటికన్నమాట = రామచం[ద త్యాగరాజనుతి' 
(ఖమూాన్‌ కక) 


_ వాతాత్మజాదులచెంత (పేమతో సెద్దమనసుతో రాముడాడిన మాట (ఈ మహిని 
భయమేటికి ) సిద్దాంతమని మననున నమ్మినారట త్యాగయ్యగారు. దీనికథ ఇది. 
సమ్నుదతీరమందు హనుమత్స్నుగీవాదులు రాముని పరివేష్టించి యున్నారు ఆ నమ 
యంలో విభీషణుడు రాముని శరణువేడగా ను[గీవాదులు కొంతమంది విభీషణుడు 


(4). 


50 తెలుగులో వదకవిత 


రాక్షసుడు రావణుని సోదరుడును కనుక వధ్యుడని అంటారు. హనుమంతుడు మా(త్రము 
విభీషణుని గుణము లుగ్గడిస్తాడు. అప్పుడు రాముడు పెద్దమననుతో ““సకృదేవ 
(పవన్నాయ తవాస్మీతిచ యాచతే! అభయం సర్వభూతే భో దదామ్యేతద్‌ వతం మమ" 
ఒకసారి నన్ను ఆశ్రయించిన వానికి సర్యభూతములనుండి అభయం ఇచ్చే (వతమునాది 
కనుక విభీషణున కభయ మిస్తాను అని రాముడు పలుకుతాడు. “ఈ మహిని భయ 
మేటోకీ” అని త్యాగయ్యగారు పాడిన పాటలో కథ అంతా ఉన్నది. కొంచెం ఆలోచన 
(ప్రసరింప చేస్తే నేకాని పె అర్థం బాగా స్ఫురించదు. ఈ విధంగానే రామాయణ 
(ప్రభావము త్యాగయ్యగారి కృతులతో "పెక్కింటిలో కనిపిస్తుంది. 


భాగవత (పభావము 


భాగవతమందలి (వహ్హాద చరిత్ర, గోపికావస్త్రాపహరణకథలు త్యాగయ్యగారిని 
మరీ (ప్రభావితుని జేసినవి. ఆ (ప్రభావ ఫలితములే “ప్రహ్షాదభ క్తి విజయము" “నౌకా 
చరిత్రము” ఇవి గద్య పద్య గేయాత్మకమయిన కృతులు. నౌకొ చరిత్రము భక్తి 
శృంగారముల మేలుకలయిక గల సంగీత నాటక(వబంధము. దీనికి మూలము భాగవత 
గోపికావస్తాపహరణము. మూలకథ త్యాగయ్యగారి చేతిలో కొంచెం రూపం మధుర 
కొన్నది. కథ ఇది. 


కృష్ణుడు గోపికలు కలసి ఒక సాయంసమయాన యమునా నదిలో నౌకా 
విహారం చేస్తారు. తొలుత గోపికలు క షక లాలసలై వచ్చి ఆకస్మికంగా కనపడిన 


నౌకలో విహారం చేయటకు సిద్ధపడతారు. అది ఒక మహానందంగా సాగిపోతున్నది, 

ఆ సమయంతో కృష్ణుడు తమకు వళశంవదుడై సాడని అది తమ సొందర్య (పభావమని 
గోపికలకు గర్వము కలుగుతుంది. ఇంతలో గాలి, మేఘాలు, ఊరుములు, వడగండ్ల 
వాన ఇవన్నీ సంభవిసాయి. నొక నదిలో అల్లకల్లో ల మవుతుంది. నౌకకు చిల్లులువడి 
లోపలికి నీరు చొరబారుతుంది. కృష్ణునికూడ తీసుకొనివచ్చి ఏటిపాలు చేస్తున్నామే అని 
గోపికలు వాపోవుతారు. యమునా నదిని ప్రార్థిస్తారు. తరణోపాయము దొరకలేదు. 
శోకిస్తూఊం టే లాభంలేదు మి రవికలతో నౌక చిల్లులు పూడ్చండి అని చెపాడు 
కృష్ణుడు. అవికూడా యమునా (పవాహంలో కొట్టుకుపోతాయి. తుదకు కోకలతో 
పూడ్చమని ఆదేశిస్తాడు, ఎట్టకేలకు గోపికలు ఆపని చేస్తారు. వాటికి కూడ రవికలకు 
పట్టినగతే సంభవిస్తుంది. అప్పటికి జ్ఞానోదయమై గోపికలు రెండుచేతులు జోడించి 


త్యాగరాజ - పదములు 51 


పెకెత్తి కృష్ణుని శరణాగతి చేస్తారు. నర్వము నుఖాంత మవుతుంది. ఈ కథను 
:బహురసవంతంగా త్యాగయ్యగారు చితించారు. ఈ ఉఊపజ్జ త్యాగయ్యగారిదే అని 
చాలామంది విజ్ఞులు చెప్పుదురు. ఇక “|పహాద భ కి విజయము”. 

వల లు = 


భాగవతంలోని (ప్రహ్లాదుడు సమ్ముద్రమందుతోసి వేయబడి తరంగాలద్వారా 
ఒడ్డుకు చేరతాడు. కొని త్యాగయ్యగారి (వవ్లోదుడు రాక్షీనులచోత నాగపాళోబిద్దు డై 
నముదోమండు (తోయబిఢడగా నమ్ముద మవోరాజు మవోభో వ్రకు వచ్చాడని మున 
న్యొగతం ఇబ్బి గరుత్మంతుని వీలబి నాగవపొళ బిము శ్రీ కలిగింబి (వవ్లోదుని 
ద్వారా భక్తీ (వబోధము వింభాడు. తరువాత భ శ్రి వరవభఖడయిన (వవ్లోదునికి 
“లీమ న్నా రాయణుడు నొక్షాత్భరినాడు. ఆ న్ధ్‌తిని ట్‌ ర్భొంచుటవ ననరాదియునులు 
అబోటోకి వసాడు. తడువాత నూర్కోదయ మశవ్రతుంది. అంతటితో కథ నమా వ్ల 
యళభ్రతుంద్‌. త్యాగయ్య గారి (వవ్లోడుడు తిరిగి రాకనఖాధలవ గురికాలేదు, 


ఈ రెండు సంగీత నాటకముల యందు త్యాగయ్యగారి |వతిభ, |క్రాంతదర్శ 
నము పరాకాష్టనందు కొన్నవి. సంగీత రత్నాకర కారుడు శార్హదేవుడు వాగ్లేయకారకుల 
౧ 


తారతమ్యము తెలుపుచు, 


““వరోవస్తుకవి ర్వర్లకవి ర్మధ్యమ ఉచ్యతే 
వస్తుకవి అనగా కథను చెప్పుకవి ఊ్తముడని వక్కాణించినాడు. త్యాగయ్య 


గారు (ప్రహ్లాద భక్రివిజయ, నాకా చరిత్రములచేత ఆ గీటురాయికి కూడా నిలబడి 
వాగ్గేయకారకో త్తముడై నాడు. 


భక్తి (ప్రబోధము 


“యో వ్యాపారవతీ రసాన్‌ రనయితుం కాచి త్కవీనాం నవా 
యా దృష్షిః పరినిషితార విషయోన్న్మేషాచ వె పళ్ళ్చితీ 
టు © థి యా 
తేద్వే అప్యవలంబ్య విశ్వ మఖిలం నిర్వర్హయంతో వయం 
(శాంతా నై వచ లల్ల మబ్లిోయన ! త్వద్భ క్రి తుల్యం సుఖం” 
యా థి థి అవాలి 


రస వ్యాపారము గల నూత్నకవితా దృష్టితోను అర్ధ విషయోన్న్మే షముగః 
పండిత దృష్టితోను విశ్వ నిర్వర్లనము చేసి బడలిక బడ్డానే కాని భగవన్‌! నీ భక్రి€ 
సమానమయిన సుఖ మెచ్చటను నాకు దొరకలేదు, 


ఫ్‌ ల . తెలుగులో వదకవిత 


అని ఆనందవర్ధ నాచార్యుని అనుభవముతో కూడిన మాట. అటే భక్తి సుఖాను 
భూతిని బాగా అనుభవించి ఆ అనుభవసారాన్ని మన కందిసారు త్యాగయ్యగారు. 


“నీ. భక్తి భాగ్యసుధానిధి నీదేదే జన్మము 


భూభారముగాని నుర భూసురులై జన్మించిన nd 
వేదో క్తంబగు కర్మలు వెతగల్లు గతాగతమె 
నాదాత్మక త్యాగరాజ నాధా(పమేయ సదా ud 


(జయమనో వారి కతి) 


భక్తి అనేది ఒక అమృత (స్రవంతి. దానిలో నీదిన జన్మమే జన్మము. దేవ 
(బాహ్మబణులైై జన్మించినా భ కి రసాప్పుతం కాకపోతే ఆ జన్మకు (ప్రయోజనము 
భూభారము మా(త్రమే. వేదో క్రముతరున యజ్ఞము లాచరించినా ఆ పుణ్యఫలానుభవం 
కాసా &ీణించగానే అధఃవతనమే అని యజ్ఞాది రూపకర్మాచరణము కన్న భక్తియే 
ప్రయోజనకారి అంటారు దానిని తలమున్క-లుగా అనుభవించిన త్యాగయ్యాగారు . 


““అప్పరామ భరి ఎంతో గొప్పరా 
(త్రిప్పటలను దీర్చి కంటి రెప్పవలెను గాచు” . (వంతువరాళి త్యొతొ 


ఈ విధంగా భ క్ట్యుద్పోధము గావించును. 


“దక్కని రాజమార్గ ముండగ - సందులదూరనేల ఓ మనసా! 
చిక్కనిపాలు మిగడయండగ - చీయను గంగాసాగరమేలే' 
(ఖర వార్యవీయ తృతి) 


కర్మాదియోగము లీ కలికాలంలో దుష్కరములై ఇరుకు సందులవలె 
ఉంటాయి, భక్తి మార్గము రాజమార్గము. భక్తి చక్కెర కలిపిన చిక్కనిపాలు, 
తక్కినది చీయనిపించు గంగాసాగరము (మద్యము). ఇట్లు భక్తిని ఒక మంచి 
వస్తువుతో ఇతరమును తదితరముతో పోల్చి ఒక ఉపమతో భక్తి హృదయానికి 
హత్తుకొనే రీతిలో చెప్పెడి నేర్చు త్యాగయ్యగారిది. 


రసములలో హాన్యమునకు గూడ చోటున్నది. త్యాగయ్యగారు భక్తి (ప్రబోధము 
చేయుటలో బావమ్యంతో కొంత హాస్యాన్ని కూడ సాధిస్తారు. ఆ హాస్యంతో అసలు 
విషయము మనస్సులో నిలచే అవకాశ ముంటుంది. 


త్యాగరాజ -- పదములు 


ఫ్‌క్రి 
“మనను విషయనటుల కొసంగితే 
మారాముని కృప గల్లునో ? 
తన తలు పొకరి ఇంటికి దిని పెట్టి 
తా కుక్కలు దోలు రీతిగాదో” ( నాఖటవరంది కతి) 


రాముని కృప కావాలంటే మనస్సును విషయోప భోగముల మీదనే నిలిపిశే 
లభించదు. మనస్సు రామ ధ్యానతత్సర మయితేనే రామకృప కలుగుతుంది. మనస్సు 
రాముని మిద నిల్పక ఆయన అనుగ్రహం మాతం కావాలని కోరుకొనేవారి చంద 
మెట్టిదంటపే తన ఇంటి తలుపు ఎ _తీ ఇంకొకరి ఇంటికిపెట్టి తన ఇంటివాకిట కుక్క 
కావలి కూర్చున్నవారి చందమని కొంచెం హాస్యస్ఫూర్తితో చెప్పేరు. ఆయన కృతులలో 
నిత్యము మననము చేసుకోదగిన సూక్రులెన్నో దొరుకుతాయి. 


“శాంతము లేక సౌఖ్యము లేదు” 
""అనురాగములేని మనసున సుజ్ఞానము రాదు”' 
“మనను స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రములేలి” 
“మనను నిల్పశ క్రి లేకపోతే మధురఘంట 
విరుల పూజ యేమి జేయును” . 

“ గురు (గురువు) లేక ఎటువంటి గుణికి తెలియగబోదు” 
“కామినీ వేషధారికి సాధ్వినడత లేమైన దెలుసునా” 
“'సమయముదెలిని పుణ్యము లార్జించని ధనికుడుండేమి పోయేమి”' 
“'సారమౌొ కవితలువిని వెరివాడు సంతోషపడేమి పడకేమి” 
“పదము త్యాగరాజనుతునిపై కానిది పాడేమి యేడ్చేమి” 

ఇవి అన్నియు అందరికి శిరోధార్యములయిన సూక్తి ముక్తావళులు. 


భాషా పాండిత్యము 


త్యాగయ్యగారు పుట్టి పెరిగినది తమిళ దేశంలోనే. త్యాగయ్యగారి నాటికి 
ఆ కుటుంబము తెలుగుదేశం నుంచి ద్రావిడ దేశానికి వెళ్ళి రెండు తరములు గడచినవి. 
తాతగారయిన గిరిరాజకవి కర్నూలు జిల్లాలోని కాకర్తనుంచి తిరువారూరుకు వెళ్ళినట్లు 
ప్రతీతి. ఇంట మాట్లాడుకున్నది చదువుకున్నది తెలుగే కనుక ఆయన కృతులలో 
నూటికి నూరుపాళ్లు తెలుగు దనం నిలిచియేయన్నది. ఆయన కన్న కొంత వయోధికు 
డయిన శ్యామశొత్రి కృతులందు తెలుగుదనము పూర్తిగా కనుపింపదు. తెలుగు మరచి 


54 తెలుగులో వదకవిత 


పోలేదు అన్నట్లు ఉండును. త్యాగయ్యగారు తెలుగువాడు, ఆయన దేవుడు తెలుగుల 
దేవుడు, ఆయన పలుకు తెలుగువలుకు. సంగీతము తెలుగుభాష, అన్యోన్య శొభాకర 
ములు, చిత్రమేమంచే త్యాగయ్యగారి నంస్కృత ముకూడ తెలుగే. వాగ్గేయ కారక. 
మూ ర్రిత్రయంలో ముత్తుస్వామి దీక్షీతుల రచనలన్నీ సంస్కృతమే. తెలుగులేదు. 
ఈ కారణంచేత దీక్షితులు సంస్కృతంలో ఉద్దండ పండితుడనియ త్యాగయ్యగారికి 
సంస్కృత పాండిత్యములేదనియ ఆయన సంస్కృతములో కృతులు (వాయలేదనియు. 
ఇప్పటికీ అనుకొనువారున్నారు. కాని ఆయన రచించిన సంస్కృత కృతులన్నీ తెలుగు 
కృతులవలె ఆభాసిస్తూ ఒక చిన్న కిటుకువద్ద సంస్కృత కృతులని ఆలోచనలో 
తెలుస్తాయి. దీక్షితులవారి రచనలు జీ ను బ్రహ్మణా్యయ నమా Eu “శ్ర మహా 
గణపతి రవతుమాంి” “కమలాంబాంభజరే"” ఇట్టుండి వెంటనే సంస్కృతముగా పట్టు 
బడిపోవును. త్యాగయ్యగారిది గడు సెత్తు. 


“సామజవర గమన! సాధుహృత్సార సాబ్దపాల | 
కాలాతీత విఖ్యాత ! సామనిగమజసుధామయ 
గానవిచక్షణ ! గుణశీల! దయాలవాల! మాంపాలయ"ో (పొందో ౪ త్స లి) 


ఈ కృతి పాడుతుంపే తెలుగు కృతివలె వినవచ్చుటకు అభ్యంతరము లేదుకాని 
“మాంపాలయ” వద్ద తేలుతుంది అసలు సంగతి. 


“సుజన జీవన! రామ = నుగుణభూషణ ! 
భుజగ భూషణార్చిత ! బుధజనావన ! 
చారునేత్ర ! (్రీకళత ! శ్రీరమ్యగాటత్ర ! 
తారయ రఘువర !” (మాన్‌ కోతి) 


ఈ కృతిలో కూడ “తారయ' వద్ద తేలుతుంది, దీనికి తత్సమ శబ్రములనే. 
భాంతి మూలము. ఇదియొక చమత్కారము. చమత్కారు లిట్టివి చేయుదురు. ముత్తు 
స్వామి దీక్షితుల సంస్కృత కృతి ఒకటి ఇట్టున్నది. వరద రాజావావా” అని, ఇది. 
ఏమి ? వావా అనియున్నది అరవ కృతియా ? కాదు. వరదరాజ అవ అవ అని 
అర వ్‌ అధ అర 
పదచ్చేదంచే సే సంస్కృతము. సాధారణంగా త్యాగయ్యగారి కృతులు రచన క్రేం 
లేకుండా అ(పయత్నంగా జాలు వారినవని (పతీతి. భావావేశము కలిగినప్పుడు ముఖ, 
మె[రవారి ఆశువుగా వచ్చేడివని అన్నుశుతంగా వస్తున్న వినికి. అది చాలవరకు 
సత్యమనిపిస్తుంది. కొన్ని కృతులు పరిశీలించునప్పుడు మానసెక సాక్షిగా అట్లు 

ద యె ధా 


త్యాగరాజ - పదములు 55 


తోచును. ఎందుచేతనం ఆకు కొన్ని కృతుల అన్వయంకోసం చూచినప్పుడు అక్కరలేని 
పదములు క్యాచిత్క_ముగా నుండును. 


(శ్రీ రఘుకులమందు బుట్టి నీవు 
వీ 19 ఇ ల శ 
సీతను చేకొన్నరామా (వాంనధద్బాని కృతి 


ఇందు నీవు అను పదము అనావశ్యకము, అన్వేయమునకు అడ్డు. అంటే నోట 
వచ్చిన పదమును ఆయన ఉఊపసంహరించునదిలేదు. [ప్రయత్నించి రచనకు పూను 
కొంకే ముందు వెనుక లాలోచించుకుంటూ చేర్పులు మార్చులు ఉంటవి. అన్వయానికి 
భంగమేర్పడ బోవు నప్పుడుగాని సంగీత సంబంధమయిన రక్తి ఒకప్పుడు చేరకపోయి 
నప్పుడుగాని వాటికోనం ఆయన (ప్రయత్నించక పోయినట్లు క్వాచిత్కంగా కాననస్తుంది. 
అయినను గుణనన్నిపాతంలో కిరణజాలంలో చం|దాంకమువలె అట్టివి మునిగిపోవును. 
ఈ పరిస్థితిలోను ప్రయత్న పూర్వకంగా చేసిన కృతులు లేకపోలేదు. - 


“అనుపమ గుణాంబురి అనినిన్ను నెరనమ్మి 
అనుసరించిన వాడనై తి 
వినత శామాల్‌పై జసరదా యాలద్దా 
వినరో జాలము 
కలలోన నీవే నకొలలోకో నాథ కో 
కొల లోకువగ నిచ్చి” (అఠాణా కృతి 


దీనిలో అర్థ భేదంతో వచ్చిన అక్షరాలు పునరావృత్తం చేన్తూ యమకం 
చూపించారు త్యాగయ్యగారు. ఇట్టి శబ్దాలంకార ములు గల కొన్ని కృతులు [ప్రయత్న 
కృతములని చెప్పవచ్చును. 


ఆత్మనివేదనము 


భక్తి శ్రవణ కీర్తన స్మరణ పాదసేవనములు, అర్చనవందన దాన్యనఖ్య 
ఆత్మనివేదనములు, అను పేరిట తొమ్మిది లక్షణములతో నున్నది. ఇందు కాయిక 
ములు కొన్ని ఆధ్యాత్మికములుకొన్ని. కాయికమయిన భక్తి ఎట్లో చేయవచ్చును. 
మానసిక పరిణామ వరిపాకములు కలిగిన భక్తి అరుదు. భక్తిని బహిర్వేషముతో 


56 తెలుగులో వదకవిత 


(పకటించినను వారిది నిజమగు భక్తి అని. విశ్వసించుటకు వీలులేదు. అట్టి 
బహిరాడంబర పరులను జూచి ఆత్మగత భావమును న్వామికడ నివేదించుకుంటారు 
త్యాగయ్యగారు, 
“తెలియలేరు రామ! భ క్రి మార్గమును 
ఇలనంతట తిరుగుచుమరి కలువరించేరుగాని 
వేగిలేచి నీట మునిగి బూది బూసి 
(వేళ్ళనెంచి వెలికి శానీయలై *' (ధోయళ్‌ కోతి) 
బహిరాడంబరములు, ఆలుబిడ్డల పోషణకోనం వారిని వీరిని చేరి కల్లబొల్లి 
మాటలుచెప్పి నాలుగు డబ్బులు సంపాదించుట, వంటివి బొత్తిగా త్యాగయ్యగారికి 
పట్టనివి గిట్టనివి. 
“కలిలో మాటలు నేర్చుకొని కాంతలను తనయుల 
[(బోచుటకు శిలాత్ముడై. పలుక నేరనురొ (యాళబి కతి 


అంటారు. 


ఈ అధ్యవసాయం ఇంటిలో అందరికీ రుచించదు. అన్న మొదలగు కొందరు 
ఆయనను కొంత హింస పెడతారు అపహాన్యం చేస్తారు. మనన్సు నిర్విణ్రమవుతుంది. 


“పలుకవేమి నా దైవమా రామ 
పరులు నవ్వేది న్యాయమా రామ 
అలుగ కొరణమేమిరా రామ నీ 
వాడించినట్లాడిన నాతో 
తలిదండ్రులు భ క్రి నొసగి రోక్షించిరి 
తక్కినవార లెంతో హింసించిరి" (వూర్జబ (దల కతి) 


అని నివేదించుకొంటారు. ఆ హింస ఎక్కు_వఅయి అన్నదమ్ముల వేరు కాపురా 
లకు మూల మవుతుంది. ఆ వేరుకు త్యాగయ్య కారణమింటారు నలుగురు, ఆ నింద 
దుర్భర మవుతుంది. 


“నాదుపె పలికేరు నరులు 
వేదనన్నుత ! భవము వేరు జేసితిననుచు” (మద్యూమావతి కలి) 


త్యాగరాజ _ పదములు 57 


ఈ విధంగా జీవితములోని నంఘటనల వలన కలిగిన భేదామోదములను 
రామునితో నె తెలుపుకుంటూ రామైక జీవనంచేసిన వ్య క్రి. బహుశః ఆయన జీవితాన్ని 
గూర్చి చెప్పాలంటే ప్రధానమైనదే అది. అయికే ఆయన ఆ రామమయ జీవనమే 
ఇంకొక విధంగా కొనసాగి సే మనకు మిగిలేదేమి ఉండకపోవును. రామభ _క్రిమార్గ 
పయాణంలో పాదేయంగా సంగీత సాహిత్యాలు తీసుకొన్నారు కనుక ఆ సుధారసం 
ప్రవహిస్తూ నేటికి జనానీకంలో భుక్తి ము క్రిదాయక మయినది. 


నిగ మనము 


స్వరార్లవము అనే [గంధము నార రామ్మగ్రహం౦వల్ల లభించినదని |పతితి. 
ఈ (గంథం ఇప్పుడు ఎచ్చటను కనిపించుటలేదు. అయితే నిరంతర తపనవలై 
త్యాగయ్యాగారికి స్వరార్హవం దొరికినది. ఎవరి అనుగహములేనిదే ఇంతటి మహత్తర 
కార్య జరుగదు. ఆ దివ్యానుగ్రహమే నారద[పసాదము రాగరత్నములు దొరికినవి. 
వాటితో పరశ్శతములయిన మాలికలు కూర్చి రాముని రంజిల్ల చేసినారు. ఈ రత్నము 
లలో ఘనరాగ పంచరత్నములు చాలా విలువగలవి. (పంచరత్నములు అయిదు 
కృతులు) వాటిని గురించి వాయట కన్న పాడుకొనుటలో వినుటలో వాటి సౌందర్య 
గాంభీర్యాదులు అవగతం అవుతాయి. అవి ఒక (ప్రత్యేక పద్దతి నవలంబించి స 
'యత్నంగా శాస్త్రదృష్టితో రచించినవి. చతుర్లండి (ప్రకాశిక, సంగీతరత్నాకరంలోని 
(ప్రబంధ (ప్రకరణం సవిమర్శంగా చూస్తే త్యాగరాజ పంచరత్నాలకు లక్షణాలు 
అందులో కనిపిస్తాయి. ఆ లక్షణ [గంధాలలో చెప్పిన [వకారంగా పద్దడీఛందన్సు, 
తోటకము, మొదలయిన వృత్తాలలో పద్మపబంధము చేయవచ్చును. దానికి ఉదాహరణ 
ముగా త్యాగరాజ కృతులేన్నో కలవు. కాని పాడినప్పుడు ఆకృతులు ఆ ఛందస్సు 
అను అనుసరించినట్లు వినపడవు. కృతిపాహిత్యాన్ని విడిగా ఆలోచనతో చూస్తే 
తెలుస్తుంది. 
“గిరిరాజసుతా తనయా సదయా 
సురనాథముథార్చిత పాదయుగా 
పరి పాలయమా మిభరాజముఖా” (టింగాళో కత 


ఇది తోటకవృ త్తముం ఇట్లు కొన్నికలవు. 


ఫ్‌ రి తెలుగులో సదకవిత 


తోటకలక్షణము : “నరసంబియి సాసనస సంభృత మె 
విరచించిన తోటకవృ త్తమగున్‌” (అవ్బుకబి), 
పద్దడీచ్భందన్సు : షోడశ మాత్రాః పాదే పాదే 
యంత్ర భవన్తి నిర స్హవివాదే 
పద్దడికా జగణేన వియక్తా 
చరమ గురుః సా సద్భిరిహోక్తా” (ఛందోళ్ళాా (శ్రమ) 


పాదమునకు పదునారు మాత్రలు, జగణము లేకుండుట, పాదాంత్యాక్షరము 
గురువు: ఇది పద్దడీ లక్షణము. దీనిలో త్యాగయ్యగారి పదము లెన్నో కనిపించును. 


“నిరవది సుఖదా! నిర్మలరూపా | 
. రబఎిచం/దికో రతి 
నిర్ణితముని శాపా ; Seeger |) 
“ఇలలో (పణతారరి హాఠుడ నుచుషే 
రెవరిడిరే శంకరుడని నీకు 
తలచి కరగి చిరకాలము పదముల 
దండమిడిన నా యెడదయ లేదా” (అఠాణ తతి 
“వా దేరా; దైవము మనసా 
ఆడిన మాటలు తప్పడనుచు దా 
నాచం[ద్రార్మముగ కీర్తి గల్గిన (వంతువోరాళి కృతి 
ఇపెన్నో వద్దడిలో నడచును. అష్షపదులలో పద్దడీ ఛందస్సు విరివిగా కాన, 
ల ఇ లు ఇ 
నగును. 
“రాసే హరిమిహ విహితవిలానం 
స్మరతి మనోమమ కృతవరిహానం”” (జయదోవ), 
వల లనగా వదములే. ఏలా లక్షణములు వివరిస్తూ వేంకట మధి తన. 
చతుర్దండి (ప్రకాశికలో, “ఆంధ ఏలను" ఈవిధంగా ఊగ్గడించాడు, 


“నానా (పయోగరాగాంశ రసభావోత్కటా ఆంధికా” 
(వఐబంధ [ప్రకరణం 464వ శోకం) 


త్యాగరాజ -- పదములు 59: 


వేంకటమభఖి తక్కినదే శైలలకు ఆంధ్వేలకిచ్చిన (ప్రాశస్త్య మివ్వలేదు. 
ఆయన మాట బోటు కాకుండ త్యాగయ్యగారు నానా[ప్రయోగ రాగాంశ రసభావోత్క_టము. 
లయిన పదము లెన్నో రచించి మనకిచ్చి కృతజతా పదమయినారు. ఆయస యెడ 
లు 
నౌ కృత జ్ఞ తా చిహ్నముగా ఈ శోక ప్రసూనాన్ని సమర్చిస్తున్నాను. 


సత్పు వాగ్గేయకా రేషు బహువ్వన్యేషు సాంప్రతం 
రసభావాది సామ(గ్యా త్యాగరాజో విశిష్యతే. 


కంచర్ల గోపన్న 
(1620-1680) 


— (శ్రీ. నూకల చినసత్యనారాయణ. 


“భ|దాచల రామదాసు గా బహుళ |వథ్యాతి చెందిన కంచెర్తగోపన్న పూర్వ 
వాగ్గేయ కారులలో || పసిద్దుడు; అగ్రగణ్యుడు. 


వాగ్గేయ కారుడనగా వాక్కును గేయాన్ని ఒకేసారి ఊహించి (Simul. 
taneous) (Spontanious jm సద్యస్ఫూరితో రచించగలిగినవాడు. 


సంగీత సాహిత్యాల్లో నిష్టాతుడై, (చాల అరుదు) సహజ కవిత్వధోరణి, 
కల్పనాచాతుర్యం ఉంకేనేగొని వాగ్గేయకారుడుగా కాలేడు. 


ఊత్తమ వాగ్గేయకారుడు, భక్తుడు, జ్ఞాని అయి ఉంటే వారిరచనలు ఆచం[ద 
తోరా పంగా వకాశిస్తాయి. ఒకప్పుడు పనలు సాహిత్య సంగీత దృష్టా 
ఉదాత్తంగా లేకపోవచ్చు. 


(వస్తుతకాలం, పూర్వకాలంకం టె సంగీతసాహిత్యాల భావసంపద ఒకవిధంగా 
పృరోగమించింది. సంగీతంలో సూక్ష్ముమై, నవీనమైన, గమకాలు మార్గాలు అభివృద్ది 
చెందినవి. అలాగే భావకవిత్వంలో, గేయరచనలో మంవికవులు ఉద్భవించారు. కవులు 
గొని గాయకులు గాని మేధావులు, (పతిభావంతులుగా (పభాసిస్తున్నారుగాని వారి ప్రవృత్సి, 
. జీవనం, జ్ఞానమార్గంలో, వై రాగ్యంలో ఎంతమందికి ఊన్నది ? అనేది వివాదాంళం. 
గాయకుడు అద్భుతంగాపాడి శోతలహృదయాలను భక్తిభావంతో పులకింవచేని 
ఆర్థికంగా లాభాన్నిపొంది ఐహిక సుఖాల్ని అర్థాన్ని, పోగుచేనుకుంటూ భగవంతుడు 
“తనకు (పనాదించిన వరాన్ని విక్రయించి ఇహపౌథ్యాల్ని కొనుక్కుంటాడు. “నిధిచౌల 
', నుఖమా రాముని సన్నిధినుఖమా” అని పాడి శోతలలో భకి భావాన్ని కలుగచేసి 
. శామమా(తం ఒక్కరూపాయి తక్కువై తే అంగీకరించడు. 


ఈనాడు హృదయంగమంగా, భగవద్భక్షి కీర నలను ఆక్‌ వాసిన 
మహా ప్రతిభావంతోడై న కవి ఎప్పుడు దేవాలయానికే వెళ్ళడు. దేవునిమిద తన 


కంచర్ల గోపన్న 6! 


హృదయంలో నమ్మకమే ఉండదు మంచి మంచి భకి కీర నలు (వాసి బాగా అర్గాన్‌న్షః 
ఆర్థం ఇచ్చే సౌభ్యాల్ని, అనుభవిస్తూ ఉంటాడు. 

ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడై నా శ్రోత శుద్దమైన మనస్సుతో పైన ఉదహా.' 
రించిన కీర నలను విని భకుడుగా విరాగిగా రూపొందుతాడేమోకాని, ఆ పాడిన సంగీత. 
జాడు ఆ గేయరచయిత, ఎప్పుడు భక్తుడుగాని జ్ఞానిగాని అవలేరు. 

వృత్తి, (పవృతి_ ఒక్క టే అయి, జ్ఞానంతో వై రాగ్యంతో తన్మయావస్థలో 
ఒక్కమాట నుడివినా ఒక్కచిన్నపాటపాడినా ఆమాట్క ఆపాట ఆచం ద్రార్మ_ంగా' 
మానవుల హృయయోల్లో (ప్రకాశిస్తూ పరత 

రామదాసుని రచనలు సంగీత సాహిత్యదృష్ట్యా నిశితవిమర్శకు తట్టుకోలేవు. 
రామదాను మంచి సంగీత విద్వాంసుడు, పకక చెందిన సాహిత్యపరుడు కాడు. 
అని తోచవచ్చు - విమర్శకులకు. . 


వారికీర్శనలలో కవితా శిల్పంకన్న ఆరి, భక్షిభావం (ప్రస్ఫుటం అవుతుంది. 

రాగచమత్కారాలు, కి షసంగతులకన్న, సహజధార, సౌలభ్యం, ఉండి, పామరులు. 
యారు 

సహితం పాడుకొనుటకు వీలుగా ఊన్నాయి. 

నిజజీవితంలో భక్తిని, వైరాగ్యాన్ని ఆరాధించిన వాగ్గేయకారుడు ' రామదాసు- 
భకియే తనకు భుక్తి, వై రాగ్యమే తన జీవనవిధానము. 

రామదాను జన్మాంతర సుకృతంవల భకు డుగా విరాగిగా జన్మించాడు. 

“ఈ వ 

రామదాసు తన రచనలు భక్క్యావేశంతో తనకుతాను, తనలోతాను, పాడు. 
కొన్నవిగాని, (ప్రజలు, ప్రపంచం, పాడాలి; తనరచనలు ప్రసిద్ధంకావాలి అని కోరిక 
వారికి ఉండి ఉండదు. 

కలం కాగితం తీసుకొని రాగతాళాలు నిర్ణయించుకొని రచనను (పారంభించి. 
మార్పులు చేర్చులుచేస్తూ రచనలను కొనసాగించి ఉండరు. ఆశువుగా తన్మయుడై పొడు. 
కొంటూ ఉంటు తననోట రామసంకీర్హ నలు వెలిసేయి 

రామదాసు త్యాగరాజునకు పూర్వంవాడు, క్రీ శ. 1620-1680 మధ్య 
కాలంలో గోలకొండ రాజ్యంలో అబ్దుల్లా తానాషా అబుల్‌ తొనాషాలు వరిపాలించినపుడు. 


62 తెలుగులో వపదకవిత 


జీవించాడు. మహాభకు డూ విరాగి అయిన కబీరుదాసు శిష్యుడు. నారాయణతీధ్ధులకు, 
సిధేంద్రయోగికి, కేతయ్యకు సమకాలికుడు. 
ఠా జ 

భ(దగిరిపె సీతారామలక్ష్మణుల వి[గహాలు రామదాను కాలంనాటికి పూర్వమే, 
పూజా, పునస్కారాలు లేకుండా ఉన్నాయి. తమ్మల దమ్మక్క అనే వృద్దురాలు స్వప్న 
దర్శనందాషరా ఆదేవుని దర్శించి, పూజాదులు ఏర్పరచింది. ఇది కంచర్తగోపన్న 
భ|[దగిరికి తహసీల్‌ దారుగా రాకపూర్వమే జరిగింది. 

భ|దగిరికే[త్రం బహు ప్రాచీనమైనది. ఈ కేతంగురించి (బ్రహ్మాండ పురాణంలో 
ఊంది. 

కంచెర్తగోపన్న నేలకొండపల్లెలో లింగనమం త్రికీ కామమ్మకు పుత్రుడై జనించి, 
1650 |పాంతంలో భ|దాచలానికి తహసీల్దారుగా వచ్చేముందు (్రీరామునిచేత' 
'తమ్మక్కవలెనే (ప్రబోధితుడై నాడు. 

కంచెర్లగోపన్నకు అక్కన్న మాదన్న లను ఇద్దరు మేనమామలు కలరు. వీరు 
'తానాషా కొలువులో ఉన్నతాధికారులుగా ఉండేవారు. వారి సహాయంతోనే గోపన్న 
భద్రాచలానికి తహసీల్దాడగా నియమింవబడ్డాడు. 

కంచర్లగోపన్న బాల్యంలో బాలరామాయణం మొదలై నవి పఠించిననాడే రామ 
భక్తి ఇతని హృదయంలో హత్తుకొని సుస్థిరవానం వర్పరచుకొన్నది. బాల్యంలోనే 


కీర్త నలు రచించటం పాడటం మొదలు పెట్టి “పలా పుట్టకపోతి నాడే రాములతోడ” అని 
కీర ్ననరూవంలో వాపోయారు. 
అాాటి 


గోపన్న నూరుకుపైగా కీర నలు, "దాశరధీ శతకం,” రచించుటయేకాక ఇంకా 
కొన్ని కావ్యాలు (వాశారనటానికి ఆధారాలు ఉన్నాయి. 


తన భక్తి, వేదాంతకీర నలతో యావద్భారత దేశాన్ని ఉఊ(రూతలూగించిన 
కబీర్‌ దాసు గోపన్నకు (శ్రీరామమం|త్రం ఉపదేశం చేశారట. వెంటనే గోవన్న “తారక 
మం|త్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని” అనే కీర న ధన్యాసిరాగంలో ఆదితాళంలో 
రచించారు. 


రామదానుని పుత్రునికి ఒక సమయంలో (ప్రమాదం జరిగి బాలుడు చావుబతు 
లం 


కంచర్ల గోపన్న 63 


“ఎంతపని చేసితివిరామా నిన్నేమనందును సార్వభౌమా 
చిన్నెలన్నియు దరిగియన్న ఈచిన్నన్న [గన్ననను 


చూడుమాయన్న ఓరామన్నా” 
అని ఆవేశంతో పాడగా శ్రీరామానుగహంవలన కుమారుడు నిద్రనుండి 
మేల్కొనినట్టు, స్వస్థత చెందెనట, 


గోపన్న తహసీల్దారుగా ఉండగా తాను వసూలుచేసిన శిస్తుపై కం సర్కారువారికి 
కట్టకుండ భ[దగిరి (శ్రీరామాలయ పునర్నిర్మాణానికి, గోపురపాకారములకు, (శ్రీసీతా 
రామ లక్ష్మణుల వి|గహములకు, ఆభరణములకు, నిత్యోత్సవములకు వెచ్చించి, రాజ 
ధనాపహరణ నేరమునకై కారాగృహమున బంధితుడై, వన్నెండుసంవత్సరములు 
ఎన్నోహింసలకు గురియై ఊండుసమయమునందు (శ్రీరామచంద్రుని వేడుకుంటూ అనేక 
శీర్కనలను రచించి పాడుకొనెను. 


రామదాను, వారి రచనలో బహుళంగా ఆనందఖై రవి రాగాన్ని ఉపయో 
గించారు. 


మొదటినుండి ఆనందభై రవి ఆం(ధులసొమ్ము. ఈ ఆనందఖై రవి పూర్వం: 
ఆం|ధభై రవిగా ఉదయించి ఇప్పుడు ఆనందభై రవిగా (ప్రకాశిసోంది. 


కొన్ని ఆనందఖై రవిలోని కీర నలు. 


పలుకే బంగారమాయెనా కోదండపాణి. 
ఎటుపోతివో రామ. 

రామునివారము మాకేమి విచారము. 
కలియుగ వై కుంఠము భ|దాచలనిలయము 
ఎందుకు కృపరాదు (శ్రీరాములు, 
రామనామమే జీవనము. 
రామనీచేతేమికాదుగా. 

కోదండ రామ కోదండరామ 


64 తెలుగులో వదకవిత 


పూర్వ (పసిద్దరాగాలై న, ధన్యాస్తి వరాళి. నాదనామ [కియ, ఆహిరి 
సౌరాష్ట్ర, యదుకుల-కాంథోజి, కాంభోజి, సైెంధవి, సుకటి, మొదలై నరాగాల్తోనూ, 
రాగొంగరాగాలై న, శంకరాభరణం, కళ్యాణి, పంతువరాళి, తోడి, మొదలి న 
రాగాల్లోనూ, భాషాంగరాగొలై న, పున్నాగవరాళి, బిలహరి, ముఖారి, అసావేరి, 
నీలాంబరి రాగాల్లోనూ, కాపీ, కమాసు, దర్చారు, కానడ, మొదలైన బా త్తరాహిక 
రాగాల్లోనూ, రామదాసు తన కీర్తనలను రచించారు. 


తేట తెల్లమై న తెనుగులోనే కాక రామదాను' సంస్కృతంలో కూడా చాలా 
రోచనలు చేసారు. వీటిలో కొన్ని అంత్య[పాసలు కరిగి చాలా హృద్యంగా ఊన్నాయి. 


1. భజరే (శ్రీరామం నవరోజు = ఆది. 
2. భజరే మానసరామం నవరోజు = ఆట. 
భీ. వందే విష్ణుం దేవ మ శేషస్థితి హేతుం రేగు ప్తి - రూవకతాళం 
4. కుండల రుచిరం లలితకపోలం, సావేరి _. ఆట, 
5, దీనదయాళో, దీనదయోళో యమునా కల్యాణి-చాపు. 
6. పతిరేవ గతిరధునా శ్రీ సీతాపతి రేవ గతిరధునా పంతువరాళి_చాపు. 


రామదాన కీర్తనలలో చాలా ప్రసిద్ధి గాంచిన కొన్ని కీర్తనలు 
1. తారక మంత్రము కోరిన దొరికెను. 

2. తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు 

లీ. ఏ తీరుగనను దయచూచెదవూ 

4. గరుడ గమనరారా 

లః ఏడనున్నాడో భ[దాదివాసుండు 

6. ఏమిరా రామ నావల్లదోషము 

7. చరణములే నమ్మితి నీదివ్య 


ర. పాహిమాం శ్రీరామాయం"ే పలుకవై తివి. 


కంచర గోవన 
ష్‌ కఫ్‌ 


9. ఇక్వాకు కుల తిలక ఇకనైన పలుకవే 


10. నను[వోవమని చెప్పవే. 


11. అంతా రామమయం బీజగమంతా - రామమయం. 


రామదాసు వారి కీ ర్తనలలో వాడిన తాళాలు ఆది, చాపు, రూపకల్క అట, ఏక్క 
రంప, (త్రిపుట మొదలె నవి. 


రామదాను కీ ర్ర్తనలు, ఆచరణ సౌలభ్యం, భావ కొన్నత్యం, భక్తి భావము 
కలిగి ఊన్నాయి, 


భదాచల రామదాసు క్రీ _ర్తనలు ఇంచుమించు వంద ఊన్నాయి. కాగా రామదా 
క్రీ ర్రనలుగా చలామణీ అవుతోన్న కొన్ని కీర్తనలు. “రామదాస చర్చిత కలో క్ష 
క 'థనంకోనం, హార వడా, సిలగరిదాను, pen నరసింహదాను, ఎడ్త రామదాను 
రచించిన కీ _ర్లనలు చొప్పించ బడ్డాయి. 





రామదాసు నాటికి కర్ణాటక సంగీతం ఆంతగా అభివ ది ఇందళేడు. సంగ 
1తిమూర్తు రులె. న త్యాగరాజు, “భ్యామకాన్రి, డీశితర్‌ (పభ్యుతులు కర్ణాటక సంగీతంలో 
యుగ క రలు. వీరితో కర్ణాటక సంగీతానికి న్వర్తయగం ప్రారంథం ఆయింది. 








వీరిలో ముఖ్యులైన ర్రీకాక్ఞగరాజు మహా వాగేయకారుడు. వరమభ కుడు. 
కర్ణాటక సంగీత న్వర్హయుగక_ర్త రం శ్రీ Eas తన ద దాల్యంలో ఇంకా శన కరవ 
అ (పారంభించక పూర్వం, విద్యార్థి దశలో రామదాన కీర్తనలను భ క్రా్యావేశంత్‌" 
పాడుకొనేవారు. 





ఆ నాటికే రామదాసు కీ _రృనలు. ఆంధ, తమిళ, కన్నడ, శేరళ రాష్ట్రాల్లో బపహాుకే 
(పచారాన్ని పొందాయి. 

త్యాగరాజునకు రామదాసు భక్తి కిలోనూ, వాగ్గేయ రచవలోనూ ఆదర, 
[ప్రాయుడు. 


LE 
గీ 
a 
య్‌ 


త్యాగరాజు “&ీరసాగర శయన అనే తన దేవగాంధారి కీ ర 
రామదాసుని బంధము కీర్చినది విన్నానురా” అని పొడి వం. తవకుగల భక్తి 
గౌరవాలను వ్యక్తపరిచాడు. 


(ర) 


66 తెలుగులో పదకవిత 


రామదాన కీ రనలు, త్యాగరాజ కీర్తనల వలె, కేవల సంగీత రచనలు కాక 
పోవటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. 


మొదటిది రామదానునాటికి సంగీతం, సంగీతరచనల స్థాయి త్యాగరాజు కాలం 
నాటివలె అంత అభివృద్ధి చెందలేదు. అందుచేత రామదాసుని రచనలలో సంగీతం 
వాహకంగానే ఊన్నది, 


రామదాసు కీ ర్లనలు మొట్ట మొదటినుండీ భజన కూటాల్లో పాడబడుతూ భజన 
కీ ర్తనలుగానే (పచారం అయినవి. 


సంగీతజ్ఞులు వాటిని భజనకీర నలుగానే పరిగణించారు; కాని కేవల సంగీత 
రచనలుగ (Pure Art forms) వాటి అర్హతను పరిశీలించి, వాటియందు పరిపుష్టి 
అయిన సంగీతాన్ని చొప్పించి (Pure forms) కేవల సంగీతరచనలుగ రూపొం 
దించే కృషిచేయక పోవడం జరిగింది. 


ఒకవిధంగా చూస్తే సంగీతవిద్వాంసుల ఊదాసీనత రామదాసు కీర నలకు సంగీత 
విద్వాంసులు కానివారికి, (వృజలలో సంగీత విద్వాంసుల సంఖ్య చాలాచాలా స్వల్పం) 
_ఊపకారమే జరిగిందేమో. వాటినిగాని సంగీతరచనలుచేసి విద్వాంసులు పాడితే [ప్రజలకు 
అందుబాటులో ఉండకపోయేవేమో కనుక బహుజన ప్రయోజనార్థం రామదాను కీర నలు 
భజనకీర్తనలుగా ఉండటమే ' సముచితం, 


రామదాను కాలంలో కీర నకు అనుపల్లవి అనే భాగం ఉండేదికాదు. పల్లవి, 
కొన్ని సమిషిచరణాలు ఊండేవి. 
(వాటే 


రామదాసుని కొన్నికీర నలు అనుపల్లవులు కలిగి ఊన్నాయి అనేవిషయం 


పరిశీలిసే కెలునుది. 
అనాది a) 


పల్లవి, కొన్నిచరణాలు కలిగినరచనను కీర న అని, పల్లవి, అనుపల్లవి, చరణము 
కలిగిన కీర్తనను కృతిఅని ఈమధ్య లాక్షణికులు విభజించారు. 


త్యాగరాజే “కృతి” అనే నంగీతరచనకు (అనుపల్లవి కలిగిన సంగీతరచనకు) 
(నష్ట అని వాడుక. కాని రామదాసే అనువల్లవి అనేభాగాన్ని ఊహించి సృష్టించాడు 
అనునది యదార్థం. ఈ విషయంగా కూడా రామదాసు త్యాగరాజునకు ఆదర్శ పాయుడు. 
ఊదా: 1, ఏమయ్యరామ : కాంభోజి, 2. ఎన్నగాను రామభజన : కామవర్గని. 


